శ మాతారవిందుల 
గురించి 
శ్రీ అరవిందుల ప్రవచనములు 


(శివ భాగము) 


(Sri Aurobindo on Himself and on the Mother) 





అనువాదకులు; 
సీ, నారాయణ రెడ్డి 


First published : 
February 21, 1968 


Publishers ; 
Institute of Human Study 


Osmania University Campus 
Hyderabad - 7 


g Institute of Human Study 


Price Rs. 1-50 P., 


| Printed at 
Shivaji Press, Secunderabad 


శ్రీ మాతారవిందుల గురించి - 
శ్రీ అరవిందుల [ప్రవచనములు 


విషయనూచిక 


అధ్యాయము పేజీ 


1 పరిణామ అదినేతలు 


1. వరిణామ వురోగతియందు గు స్ప సాహాయ్యకులు 1 
2. అవతార రహస్యము 2 
శ, దివ్యవ్య కి యొక్క అభివ్య క్రము 2 
4. మానవుని కలియుటకు దైవము తన్నుదా మరగునరచుకొ నుట 2 
ర్‌, అభివ్య క్రమునకుగా నిద్ధవరచుట గ 
6. యుగాంతరముల వని 8 
1 సీలవర్ణ వతాకమునకు గల అర్థము 4 
II వా రిరువురి చేతస్సు ఒక్క_కే 
1. వా రిరువురి చేతస్సు మార్గముకూడా ఒక్కటె . గ్‌ 
2, శ్రీమాత రాక పూర్వము చేయబడిన సాధన 8: 
1 మార్షాన్వేషకుల కష్టములు: 
గ ట 
కే కష్ట మార్గము 10 
2. మానుష్యకత భారము 10 
8. సూర్య _పకాళ మార్గమును నీద్దవరచుట | 12 
శ. సంతోషాత్మక బలిదానము 14 
5. స్వీయారోసిత దీన జీవిత వత్సరములు 14 
6. మానవ న్వభావమును గురించిన జ్ఞానము 15 
7 


, జ్ఞానము పై నాధార పడిన విశ్వాసము 16 


కే 


అధ్యాయము 


రిం 

9. 
10. 
11. 
12. 
18. 
14. 


పురోగతియందు కలిగిన అభివృద్ధి 
అధికాధిక దివ్యావతరణ 

అవతరణయొక్కం దీర్చ విధానము 

దివ్య అవతరణకు (పతిరోధము 
భౌతికములోనికి సాధనయొక్క ఆవతరణము 
ఒక నూతన దివ్యశక్తి 

భౌతిక భూమికయందలి పోరాటము 


IV మార్గ మున సాహాయ్యకులు 


ఇంద ౦05 4 ధా అ = ఏం గి “౪ 


క hr aie fret ot ee ట్ర. huh hah pr 
ది చ “ఎస రా అః; ఈ “6౨ లిచి = య 


. ఆ(శమము నేర్చరచుటకు కారణములు 

. ఆ[ళమ హద్దులు 

. సాధకులతో మా వ్యవహార ధర్మము 

. మేము (ప్రథమమున కోరునది 

. సాధకులయెడ మా ఏకైక కర్తవ్యము 

. ముంచివేయు మీ కృప న | 

. సాధకులతో మమ్ము పోల్నుకొనుట ' "En 
. సాధకులు చేయవలనీన పనులు 

. ఆధ్యాత్మిక విజయమునందుగ ల రెండు అంశములు 


(వాత మూలకముగ సహాయమును పొందుట 
రక్షణయందు విశ్వాసము 


. ముక్తపరచు ఐలాత్కార శక్తి 


గురువుతో వ్యక్తిగత స్పర్శ _ దివ్యశ క్రికి ప్రతిస్పదించుట 


. సూక్ష్మ శరీరము పై దివ్యశ క్తి _వభావము 

. దివ్యశ క్రిని (గహించుచున్నానని తెలియక నే దానిని (గహంచుట 

. సందర్భాను సారముగ దివ్యశక్తి క్రియాళీలమై యండును 

. వ్యాధిని బాగుపరచుకొనుటలో దిన్యశ క్తిని గహించు సామర్థ్యము 
, వార్త నిర్దోషముగ నుండవలసీన ఆవశ్యకత 

॥ డాక్ట ర్లద్వారా దివ్యశ_క్రియొక్కం కార్యము 


17 
18 
18 
19 
22 
24 
24 


26 
27 
27 
28 
28 
28 
29 
29 
80 
30 
82 
88 
88 
4 
86 
86 
88 
88 
89 


నీ మాతారవిందుల గుణించి 
న్‌ అరవిందుల (పవచనములు 


1_వ అధ్యాయము 
పరిణామాధినేతలు 


పరిణామ పృరోగతియందు గుప్ప సాహాయ్యకులు 


1 
(ప్ర 2_ సృషి (ప్రారంభ మైనప్పటి నుండి మీరును, (శ్రీమాతయు, పృధ్వి వె 
నుంటిరని చెప్పబడుచున్నది. ఇన్నికోట్ల సంవత్సరములుగ మజుగుపడి మీరేమి 
చేయుచుంటిరో దయయుంచి చెప్పండి. “మజుగు” అని నేను చెప్పుటకు గల కారణ 
మేమన, మీరీజన్మమునందు మాత్రమే (౩ పపంచమునకు మీ నిజస్వభావమును మీరు 
చూ పెట్టు చున్నారు, 


జవాబు ;. పరిణామగతిని ముందుకు నడిపించు చుంటిమి. 6561886 


ని 
(ప్ర :. దయచేసి, ఈ విషయమును, ఇంకను కొంత ఎక్కువ విశదముగ 
'తెలుపుడు. 


జవాబు ;. మానవ చరిత నంతటిని (వాయుటయని, ఈపశ్న కర్ణమగును. 
పరిణామగతిని ముందుకు కొనిపొవుటకు (ప్రత్యేక మైన అవతరణలు యుండునట్లుగనే, 
ఒక్కొక్క దళనుండి యేదో యొక మార్గమునకు ముందుకు పోవ సాహాయ్య 
పడుటకు, దై వాంశ యేదోయొకటి, సర్వదా యుండునని మాత్రమే నేను చెప్పగలను. 
26.6. 1985 


ల 


అవతార రహస్యము 
(ప్ర :- ో“మాదినదిన సాధన కలలో దివ్యావతార మహారహస్యమును వ్యక్త 


పఅచుటకే మేము ప్రయత్నించు చున్నాము” అని (శ్రీమాత వచించినది. దీని 
అర్హమేమి. ? 


జవాబు :_ మానవ శరీరమునందు దై వము ఆఖివ్య కము కాగలదని, అథి 
వ్య కమగు చున్నాడనుట నిజమని తెలుపుటయె మా నిత్య జీవితాచరణ కర్ణము. 


దివ్యవ్య కి యొక్క అభివ్య క్తము 

ఇంతటి సులభ _ సామాన్య విషయమును నీవు అర్హము చేసికొన 
లేవనుట ఆశ్చర్యము; ఏలయన, ఈ యోగము యొక్క ఉద్దేశ్యమంతయు సర్వదా 
అంతే. నై ర్వ్యక్రీక దైవమును సాధించుటచే కలుగునది, ఆంతరికానుభవ ము, లేదా 
ఇంకను అధికముగ కౌగల్షితే, ముక్తి మాత్రమే; పూర్ణ దైవముయొక్క. (క్రియా 
శీలత లేనిది, పకృతి యంతయు రూపాంతర మొందదు, న్లైర్వ్య్యక్తిక దైవాను 
భవమే ఛాలిన మైతే, శ్రీమాత ఇక్కడ నుండదు, నేను కూడ, ఇక్కడ నుండను. 
15, 91881. 


ఇమ 


న కలియుటకు దె వము తన్నుదా మజగు పజదుకొనుట 


కప శ్రీమాతృ శారీరక _ '-చేతస్పునందు అతిమస్సు స్టాపి ంపబడి యుండ 
న. pI కారణము, మావలె ఆమె, అందుకు సిద్దముగా లేక పోవుటచేత 
కాద కాని, అమె అట్లు చేయవలెనన్న, సాధకుల యొక్కయు పృథ్వియొక్కయు 
భౌతిక మును కొంతవ అకు మొదలు సిద్దవజిచ వలసి యున్నది. కాని కొందలు దీనిని 
ప్ప విధమున అర్హము చేయుదురు; ఆమె ఇంకను పరిపూర్ణ సిద్దిని పొందనందున, 
సీశ్రమనస్సు ఆమెయందు స్థాపిత ము కాలేదని వారు నమ్ముదురు. నేను చెప్పునది 
నిజమా ? 


TN అ 


"జవాబు :2 పూర్తిగా నిజమే. ప్రారంభమునుండి ఆతిమనస్సు నందే మేము 
భౌతికముగో జీవించి యుంటిమేని, మాదరి కెవ్యరు చేరియుండ లేరు, మజెట్టి సాధన 
కూడ జరిగి యుండదు. మానవునికిగాని సృథ్వికిగాని మాతో నంబంధ ముండగల 
తశయే ఉరడెడిదకాదు. అబ్రయ్యునుకూడ, శ్రీమాత స్వీయచేతస్సులో సుండుటకు 
బదులు నిమ్నచేతస్సులోనికి దిగజారవలసి యున్నది, లేనిచో. “ఎంత దూరము, 


3 


ఎంత కఠినముగ నున్నావు, నన్ను సీవు (ప్రేమించుటలేదు, నీనుండి నాకేసాహాయ్యము 1 
కూడ అందుటలేదు” అని, ఏదేదియో, చెప్పుటకు వారు ప్రారంభింతురు. మానవుని 
కలియుటకు దైవము తన్నుదా మలుగు పజిచు కొనవ లెను. 


అభివ్య క్త కమునకుగా సిద్దపబచుట 


అవుకు, అదినిజమే, పృథ్వీచేతస్సును, ae pre ఆతిమనస్సు 
యొక్క. అభివ్యక. ము కొటకు, సిద్దప అచుటయే జరుగు చున్నది, ఆందుచేత 
నాయొక్కయు (శీమాతయొక్కయు భౌతికమును మాత్రమే సిద్దప అచుట గాదు, 


అతిమనస్సు, మా భౌతికము లోనికి (ప వేశించినదన సర్వభౌతికములోనికిది. 
ప్రవేశించినదనుటయేః అందుచే, సాధకుల యందది 0 కము కొదనుటకు 
కారణము లేదు. 15.90.1886 1 


యుగాంతిరముల పని 
1 


(ప :_ “సంభాషణలు” అను పు_స్తకమునందు శ్రీమాత ఇట్లు వచించినది._ 
““'మనమండ అము పూర్వ జన్మములలో కలిసి.... దై వముయొక్క విజయమునకు, 
యుగయుగములుగా పనిచేసితిమి”. ఇక్ష_డికి వచ్చి, ఇక్కడ వసించు వారికందరికి, 
ఈ సత్యము అన్వయించునా ? ఇక్కడికి వచ్చి వెనుకకు పోవువారి విషయమేమి ? 


జవాబు 3. వెళ్ళిపోయిన వారుకూడ ఈ వర్గములో నుండిన వారే, ఇంకను 
యుండ గలవారే, ఆత్మ, అన్వేషించు (ప్రధాన సత్యమునందు, తాత్కాలిక అభ్యంత 
రములు విభేదమును కలిగించవు. 18._6_19338 


ని 
(ప :_ “దైవ విజయమునకు యుగయుగములుగా పనిచేసినది'' ఏ విధ 
మున? ఇంతవటకు నెజవేజిన దేది ?. 


జవబు ;__ అజ్ఞాన బంధమునుండి, పృథ్వి పై మూరి మంతమగు చేతస్సు 
కడపటికి బహిర్గత మగుటయె, విజయము. అధ్యాత్మ పరిణామముచే, యుగయుగ 
ముల ద్వారా, ఈ కార్యము సిద్దపజుప బడవలసి యుండెను. స్వాభావికముగనే, 
ఇంతవఅకు [పారంబమునుండి జరిగిన సని, వలననే, గత ఆధ్యాత్మిక (ప్రయత్నము, 


4 


అనుభవములు సిద్ధపజుప బడినవి. ఈ కారణముగనే గమ్యమును చేరగల ఈ కడ 
పటి [పయత్నము సాధ్యము కావింప బడినది. 18_6_1088 


నీలివర్ణ పతాకమునకు గల అర్థము 


నీవు తెలిసికొన తలంచిన సీలివర్త పతాకమనగా, తెల్లని పద్మపుష్పముగల 
పతాకమే యని నేను తలంతును, ఆపైన అది (శ్రీమాత పతాక మే; ఏలయన తెల్లని 
పద్మము ఆమెయొక్క చిహ్నము, ఎర్రని పద్మము నాచిహ్నము, పతాకము యొక. 
సీలివర్హము, కృష్ణుని వర్షముః ఇది, ఆధ్యాత్మిక, లేక. దివ్యచేతస్సును సూచించును; 
ఈ దివ్య చేతస్సు పృథ్వీని పరిపాలించుటకుగా దీనిని పృథ్వియందు స్థాపించుకే 
ఆమేకార్యము, ఈ చేతస్సును పృథ్వి జీవితము యొక్క అధినేతగా చేసి దీనిని 
ఆవత రింప చేయుటయే మాపని, కనుక ఇది ఆ[శ్రమసతాకముగా ఉపయోగింప బడు 
చున్నది. 18-8-1847 


Vs అధ్యాయము 


వా రిరువురి చేతను ఒక్కే 
వా రిరువురి చేతను మార్గముకూడ ఒక్క కే 


i 


నా చేతస్సుకు, శ్రీమాతృ చేతస్సు విరోధమనుట, పాత రోజులలోని కల్పన. 
(అప్పటి రోజులలో నుండిన ౫, Y మజితరులచే కల్పింపదడి యుండినదది); 
(ప్రారంభములో నుండినవారిలో కొందజు (శ్రీ మాతను గురెఆుంగక అంగీక 
రించక యుండిన ఆ దినములలో వెలువడిన కల్పన, ఆది, వారు ఆమె చేతస్సును 
గుర్తించిన తర్వాతకూడ ఈ అర్హములేని విరోధభావమునే వహించి, తమకును, 
నితరులకునుకూడ చెడుపును కలిగించిరి. శ మాతృ చేతస్సు నా చేతస్సు ఒక్కటే; 
ఒకే దివ్యచేతస్సు రెండుగా నేర్పడినవి; ఏలయన, దైవలీలకది అవసరమై 
యున్నది. ఆమె చేతస్సు, ఆమె జ్రానశకు లు లేనిదే; యేమియు చేయబడ జాలదు. 
ఎవ్వరేని ఆమె చేతస్పుయొక్క సత్యమును భావించగలుగుచో, దానికి వెనుక నేను 
ఆక్కడ నున్నానని ఆతడు తెలిసికొనవలెను; అశ్లే నా చేతస్పుయొక్క_ సత్యమును 
భావించగలుగుచో, ఆమె చేతస్సుకూడ నా చేతస్సుకు వెనుక యున్నదని తెలిసి 
కొనును. అట్లు మా చేతస్సులకు విభేదము కల్పించిరేని (ఈ విషయములపై వారి 
మనస్సులు రక్త దృఢముగా కల్పించు వివిధ రూపములను తోసిపుత్తును) ఇట్టి 
విభేదములేని దివ్యసత్యము , దాని యంతట నది ఎట్టు స్తాపింస బడగలదు. 
18_11_1934. 


ని 
(శీ మాతృ చేతస్సు, దివ్య చేతస్సు, రెండును ఒక్కటే, అందునుండి వచ్చే 
దివ్య (ప్రకాశము, దివ్య సత్యముయొక్క_ (ప్రకాశమే. శీ మాతృ (ప్రకాశము నెవ్వరు 
ఆందుకొని, అంగీకరించి, అందు వసింతురో, వారు అన్ని భూమికలవైన మానసిక _ 


6 


(పాణిక _ భౌతిక * భూమిక లన్నింటిపైన సత్యమును చూడగలరు, దైవముకాని 
దాని నంతటిని అతడు విసర్జించును; ఆజ్ఞావము, అనృతము, త మోశకుుల 
దౌష్యము, ఈ యన్నియు దై వముకాదు; దివ్య సత్యమును, దాని (ప్రకాశమును 
శక్రిని అంగీకరించని తమోభూయిష్టమెన దంతయు దై వముకొదు, అందుచే, 
(శ్రీ మాతృ(ప్రకాశ శక్తుల నంగీకరించుట కిష్టపడనిదంతయు దైవముకాదు. అందు 
లకే, నేను సీకు శీ మాతతో, ఆమె (ప్రకాశ శక్కులకో, స్పర్శను కలిగియంచుకొను 
మని సర్వదా చెప్పుచున్నాను; ఏలయన, ఈ విధమున మాత్రమే, ఈ తమస్సునుండి 
ఈ ఆఅ_స్తవ్య స్తతనుండి బయల్పడి, ఊర్చ్వమునుండి అవతరించు దివ్యసత్యము 
నందు కొనగలవు. 


శ్రీ మాతృ ప్రకాశము, లేక నా ప్రకాశము, అని మేము |ప్రత్యేకార్ణముతో 
వచించునపు డంతయు వానికి (ప్రత్యేకముగా గల గుప్త కార్యమును గుజించి 
మా[తమే మేమట్లు వచింతుము _ ఇది, ఆతి మనస్సునుండి అవతరించె కొన్ని వెలు 
గులను గుజించి చెప్పుచుందుము. ఈ మార్గమునందు, రూపాంతర కార్యమును 
సాధ్య మొనరించి సత్యముయొక్క_ సారమును, శకిని కిందికి కొనితెచ్చి, విశుద్ధ 
పజిచి, (ప్రకాశింపచేయు తెల్లని (ప్రకాశము, (శ్రీమాతదే. కాని, నిజములో, ఊర్ల్య 

a) మ్‌ 

తమ దివ్య సత్యమునుండి [క్రిందికి అవతరించే _పకాశమంతయు (శ్రీ మాతదే. 


శ్రీ మాతయొక్క యోగ మార్గమునకును నా యోగ మార్గమునకును మధ్య, 
భేద మేమియులేదు, సర్వదా పూర్వమునందును, మణీ యిపుడుకూడ, మాది ఒకే 
మార్గమే; ఆతి మానసిక రూపాంతరమునకును, దై వానుభవమునకును, తీసికొను 
ప్రోవు మార్గమది. అంత్యమునందు మా(త్రమేకాదు, ప్రారంభమునుంచి కూడ మా 
మార్గములు రెండు నొక పే. 


(శ్రీ మాతకును నాకును మధ్య భేదమును వ్యతిరిక్తతను నేర్పణచే ప్రయత్న 
జ. దివ్య సత్యమును, సాధకుడు చేరకుండ చేయుటకు ఆనృత శకులు ఇష్ట 
పడినపుడు చేపే ఉపాయము మాత మే, సీ మనస్సునుండి ఈలాంటి ఆనృతములి 
నన్నింటిని పార(దోలుము. 


(శీ మాత యొక శకి (ప్రకాశములు, దివ్య సత్యముయొక శక్తి (ప్రకాశ 
కేటి స తెలిసికొనుము. "సర్వదా శ్రీ మాతయొక్క. శక్తి (పకాళశములతో స్పర్శ 
కలిగియుండుము; అపుడు మూర సీవు దివ్య సత్యములో వృద్దికాంచగలవు. 
10-0-1081 


గ్గ 


తి 
ఎవ్వరేని (శీమాతనుండి దేనిని పొందుదురో, అదియే నానుండికూడ వారికి 
చెందును _ భేద మేమియులేదు. అ'ప్లే, నే నిచ్చునదంతయు (శ్రీమాత శకి ద్వారానే 
సాధకునికి చెందును. 20-8-1986 


4 

శ్రీమాతవలన నీ కేమియు సహాయము కలుగదని నీవు తలంచుచున్నావు... 
ఆమె సహాయము నీకు (ప్రయోజనకారిగా లేకపోతే, నా సాహాయ్యమువలన కలిగే 
ప్రయోజన మంతకన్న తక్కువయే. కాని, ఏమైనను సరియే. సాధకులందలు, 
మినహాయింపు లేకుండ, వారి ఆధ్యాత్మిక వికాసమునందు, నేరుగా నానుండిగాక, 
(శీమాతనుండియే శకి (ప్రకాశములను పొందవలెనని, ఆమెనే సాధనయందు నడి 
పింసబడవలెనని చేసిన యేర్ప్చాటును మార్చతలంచలేదు. నే నీ యేర్చాటును 
తాత్కాలిక (పయోజనమునకు కాదు చేసినది; కౌని అది యొక్క టే, మార్గము; సాధ 
కుడు ఉన్మీలితుడై , సాహాయ్యము నందుకొనెనేని, అదియే, కార్యకారియ నిజమైన 
మార్గము (ఆమెకు గల శక్తిని స్టితినిపట్టి చెప్పగలిగిన దిదియే). 


ర్‌ 
(శ్రీ మాతయు నేనును ఒకే దివ్యశక్రికి రెండు రూపములలో |ప్రతినిధులము _ 
అందుచే నీవు కలలో కన్న విషయము సంపూర్ణముగా సహేతుక మే; ఈశ్వర _ 
శక్తి, పురుష_ పకృతి, ఒకే దైవము (దిహ్మ యొక్క. రెండు పక్షములు. 1988 
6 
శ్రీమాతకును నాకును మధ్యగల ఏకత్వము (మేము ఏకము ఆనే దర్శనాను 


భవము), మా రెండు మూర్తులు ఒకటిలో నొకటి కలిసిపో వుట, నర్వసాధార 
కానుభవమే. 4.111005 . 


౯ 
(ప ;__ పలుమాటు, దివ్య సందర్శనములందు కనబడు వివిధ జ్యోతులబట్టి, 
(శ్రీమాతారవిందులు వేర్వేటు శరీరములందున్నను, వా రిద్దజు ఒక రేయను దృఢ 
భావము కలుగుచున్నది. ఈ భావము సరియేనా ? 


జ ;. అవును. 64.1888 


రి 

రి 
శ్రీమాతయు నేనును దేనికి (ప్రతినిధులము, మే మెవ్వరము, అను విషయ 
మును నీకల చక్కగా సూచించినది... ఇంతకన్న అధికముగా చెప్పుట అనవసరమని 


నేను తలంతును. మేము సాధించి, నెర వేర్పవలసినది, దివ్యానందము దివ్య (పేమ 
యని, అదిసూచించును. 1938 


(శ్రీమాత రాకపూర్వము చేయబడిన సాధన 


1 


మార్గమధ్యమున కూర్చొనియుంటి నన్ను నీ గురువు మాటయందుగల అర్హము 
నాకు విశదముకొలేదు. ఆర్యప(త్రికను నేనువాయుచుండిన 1815 నుండి 1920 
వఅకు గల సంవత్సరములలో, ఆమాట నిజమే కావచ్చు. కాని, పనియు సాధనయు 
(శ్రీమాత రాకకు ఎదురు చూచుచుండెను. 1928, లేక 1824 లో యోగమార్గమున 
కూ ర్చొనియుంటినని నా సాధనను గుతించి, చెప్పుటసరికాదు; కాని కార్యముయొక్క 
బాహ్యరూసము సిద్దము కానందున, ఆమాట ఈవిషయమునకొక సూచన మాత్రమే 
కావచ్చును. (ప్రపంచమునందు కార్యాచరణ కొటికు అవతరించుటకు వీలుకానంత 
ఉన్నతస్థితులకు పోయియున్నానని, మజియొక యోగికూడ ఇదేమాటలలో చెప్పి 
యుండెను. ఈ మాటలు, నా అప్పటి పరిస్థితిని మాత్రమే తెలుపును కాని, ఆంత 
కన్న వేరుకాదు. 16.98.1085 


ని 


(పః. 1826 లో శ్రీమాత ఆశమకార్యమును చేపట్టక మునుపు, ఇక్క_డ 
నుండిన సాధకులు విశ్వచేతనానుభవములననేకములను పొందియుండిరని, ఇప్పటి 
కంటె సాధన ఉత్కృష్టముగా, వేగవంతముగా జరిగెనని ౫ తో ౫ చెప్పెను, 
ఇదెంతవజకు సత్యము ? 


జవాబు :_ (శ్రీమాత రాకపూర్వము అందరుకూడా మనస్సునందే వసించుచు, 
మానసికానుభవములను మాతమే కలిగియుండిరి, వారి ([ప్రాణసత్తయు, వారి 
సర్వము పునరుజ్జీవనము పొందనివై, చై త్యపురుషుడు వారియందు మజుగుపడి 
యుండెను. అపుడు, వారిలో నెవ్వరునుకాని విశ్వగత చేతస్సును అనుభవించినది, 


9 


నాకు తెలియదు. ఆ సమయమున, రూపాంతమునకు, ఆతిమనస్సుకు, నేను డారిని 
(సాధారణ వేదాంతమునకన్న అవలనున్న యోగమార్గము నంతటిని) అన్వే 
'షించుచు, ఆప్పుడుండిన కొలది సాధకులను వారి మార్గమున వారిని స్వేచ్చగ 
పోనిచ్చితిని. ఇట్లు చేసితినని దుఃఖించువారిలో (ఏ) ఒకడు_వారికప్పుడుండిన 
(పాణిక స్వాతం౦|త్యమును, ఆకిక్షణను గుతీంచి అతడు సర్వదా వ్యసన పడు 


చుండును, 27_9._1984 


తీ__వ అధ్యాయము 


మార్షాన్వేషకుల క్ర ష్టములు 


oy 


క్ర రము 


(౧ 


రల 
మ్‌ 
7 


ఈ యోగము చక్కని సులభమార్షమని, (Grand Trunk Road) ఎవ్వరు 
కాని, ౫ కాని లేక Y కాని, లేక కడకు నేను, లేక (శ్రీమాతకాని కనుగొనియుండ 
లేదు. ఈలాంటి భావము లన్నియు, (పేమ _సాహస..క ల్పిత_| భ్రాంతులు, 
ఆగస్టు 1985 


మానుష్యకత భారము 


i 

మాకుగల పోరాటములు బాధలు_వీనితో, నీ కష్టములు పోల్చినచో, నీవి పిల్లల 
ఆటలుగా తోచును. సీ కష్టములతో మా పడుపాట్లను నేను పోల్చలేదు. మానుష్య 
కము ఉన్నతచేతస్సునకు 'హోవుదారిని తెబచియుంచువాడే అవతారము అని చెప్పి తిని_ 
ఈ దారిని మజెవ్వరు పోజాలని ఎడల, ఈ విషయమును గుఠించి, కృష్ణుడు 
బుద్దుడు కై 9స్తు అవతారములయొక్క- భావమువలెనే మా అవతారభావముకూడా తప్పు 
అనియు, అవతార పురుషునియొక్క జీవితము (ప్రవర్తన, అంతయు నిష్ప్పృయోజన 
మని తలంచవలెను. దారి అనునదియె లేదని, దానిని అనుసరించుట సాధ్యముకాదని, 
అవతారప్పరుషుని బాధలు పోరాటములు ఆసత్యములని, కపటమని, దై వమునకు 
(పతినిధిగా నుండగలవానికి, పోరాడవలసిన ఆవశ్యకత యుండదని, ౫ “అనునతడు 
చెప్పుచుండునే మో. ఈ భావము, అవతారత త్వమును అపహసించును; అట్టచో, 
అవతారమునకు అర్హముకొని, హేతువుకాని ఆవశ్యకతగాని యుండదు. దైవము 
సర్వ-ళ క్తి కిమంతుడు గనుక, పృథ్వి పైకి రాకనే (ప్రజలను ఉద్దరించగలడు. కొని, 
మానుష్యకముయొక్క- భారమును, అవతార పురుషుడు తనపైన “శనికొని, దారిచూప 
వలెననుట, [ప్రపంచ విధానము నందొక అంశము, జ్ర. చెప్పినపుడే, అవతార 
త_త్త్యమున కర్గముగలదు. 7-8-1906 


1} 


ని 

ఈ మార్గము సీకుగాని సీబోటివారికిగాని చాల కష్టమనియు, నావలె, లేక 
(శ్రీమాతవలె అవతార పురుషులకే ఇది సాధ్యమని నీవు చెప్పుచున్నావు. ఇదియొక 
విచ్శితమైన తప్పు భావము; ఈ భావమునకు విరుద్ధముగ నేను భావించునదేవన, 
ఈ మార్గము, సులభతమము, సరళతమము, ఇతర మార్గాలన్నింటిక ౦'కే గమ్యము 
నకు చక్కగకొనిపోవుమార్షమిది. నీకుగలశ క్రిలో పదింట ఒక్కభాగము శకి 
కలిగి, మానసిక_ప్రాణిక చేతస్సును ఆచల మొనర్చగలవారికెవ్వరికైన ఈ 
మార్గము సులభము. ఇతర యోగమార్గములకు, పోరాటము, బాధ, కష్టతర (ప్రయ. 
త్నములతో కూడి గమ్యమును “చేరుటకు గొప్పతపళ్ళ క్రి ఆవశ్యకము. 
ఇక శ్రీమాతను, నన్నుగుజించి చెప్పవలసి వచ్చుచో, మేము మార్గము 
లన్నింటిని పరీక్షించి, అన్నింటిని అనుసరించి, కొండలు కొండలుగా ఎదుర్కొన్న 
కష్టములను దాటి, ఈ ఆశ్రమములోకాని, బయటకాని, సీవును ఇతరులును మోయ. 
గల భారమకంటి అధిక భారమును, కష్ష పరిస్థితులను పోరాటములను, గాయ 
ములను భరించుచు, అడవులు యెడారులు. బురదనేలల గుండా దారిని నిర్మించి. 
దుష్టశ కులను నిర్మూలించవలసియుండెను, మాకు పూర్వము ఇట్టి పనిని మజెవ్యరు 
చేసియుండలేదు. మేము నియమించుకొన్న ఇట్టిపనియందు నిర్మించవలసిన మార్గ 
మును చేపట్టవలసిన అధినేతలు, దై వమును అవతరింపచేసి మూ _ర్లీభవింప చేయు 
టయేగాక , మానుష్యకమునందు ఆరోహించు ఇచ్చగలవారికి (ప్రతినిధులై , వారి కష్ట. 
ములను కూడ ప్పూర్తిగా భరించి, కేవలమొక లీలాభావమునందె గాక, ఈ మార్గము 
నందు మెల్లమెల్లగా విజయముగాంచగల పద్దతులలో, కష్టములను పొందుచు, అప 
జయములను అనుభవించుచు, ముందుకు కఠిన ప్రయత్నముతో సర్వదా నడువవలసి. 
యుండును. కొని మేము నిర్మించిన మార్గమున నడచువారు, ఈ కష్టములను. 
మజల మజల అనుభవించ నవసరములేదు. ఏలయన మా అనుభవముచే, మా 
సహాయమును పొంద నిష్టపడువారికి, చక్క-ని సులభ మార్గమును చూసి ట్లగలము. 
మహాక ష్టముచే మేము పొందిన అనుభవ కారణముగ, సీన్నును ఇతరులనుకూడా, 
“చై చైత్య పురుషుని మీ యందు మేల్కొలిపి, చక్కని సూర్యప్రకాళ మార్గమును 
అనుసరించుడు _ ఈ మార్గమున దై వము స్పష్టముగను రహస్యముగను మిమ్ము 


భరించుచుండును ఇటు బు రహన్యముగ  భరించుచుండెనేని, తగిన సమయమున స్పష్టముగ 
తన్ను దాచూ'పెట్తును _ అభ్యంతరములు గల వేజు_క ప్టదూర_మార్గ మే కావలయు 
స పట్టుపట్టకుడు” అని (పోత్సహింతుము. రర 1932 


12 


సూర్య (ప్రకాశమార్గమును సిద్ద పఅచుట 


పూర్వకాలమున యోగులు, అ (ప(ప్రథమమున కోరినది 
శాంతి, ఈ శాంతి, నిశ్చల-నీరవ మనస్సునందు మాతమే సర్వదా దొరక 
గలదు. దె వానుభవమునకు, ఇదియే [పథమ నియమమని వారుచాటించిరి. సంతోష 
ముతో కూడిన సూర్య(పకాశమాన హృదయము, ఆనందమునకు తగినపా త్ర 
దై వముతోడి ఏకత్వమునకు, దివ్యానందముకొని, లేక దివ్యానందమును సిద్ధపణచు 
వస్తువకాని ఆటంకమని ఎవ్యరుచెప్పగలరు ? నిరాశయనునది, ఈ యోగమార్గమున 
భరించవలసిన భయంకర భారమేయనుట సత్యమే, “యా త్రికుని పురోగమన ము” 
{The Pilgrim's Progress) నందలి కై) _స్తవునివలె, సాధకుడు కొన్నిసమయము 
లందు, నిరాశ యనెడి బురదలో పడవలసియుండును. కాని ఈ నిరాశలు పలుమాటు 
కలుగుట యోగమునకు అంతరాయమే. ..బాధలు, కష్టములు, పోరాటములు, నిరాశలు 
ఈ మార్గమునందు కూడా స్వాభా వికముగనే నుండుననుట, నాకు బాగా తెలియును; 
కాని ఇవి అనివార్యములు కావు. ఇవి యోగమార్గమున సాహాయ్యకములనుటచే 
గాక, మానవ స్వభావమందలి తమస్సుచే మనపై నారోపింపబిడినవి; మనము వీని 
నుండి పోరాడి దివ్య(ప్రకాశములోనికి ఉద్గమించవల సియుండును. .. సూర్య ప్రకాశ 
యోగమార్షమిట్టిది కలదని, రామకృష్ణనికి తెలిసియుండెను. ఆది చక్కని త్వరిత మార్గ 
మని కూడా వారు చెప్పుచుండిరి. 


నేను సూర్య ప్రకాశమార్గము నందు కూడ నడచితిని; కష్టములు దాధలు అపా 
యములు కలవని ముందుకిడిన అడుగును, వెనుకిడ లేదు. ఈ యన్నింటిని నేను 
భరించితిని; (శ్రీమాత ఇంత పదంతలు భరించినది. ఆదెందుకన, మార్గ 
నిర్మాతలు న జయించుటకు వీని నెదుర్కొనవలసియుండెను. సాధకుని యెదు 
ర్క్కాను (పతి కష్టము, దారియందు మమ్ముల నెదుర్కొ_ నినదే; అనేక కష్టములను 
నూటుసార ర కెక్కువగా నెదుర్కొ-నవలసియుండెను. ఆప్పటికిగాని విజయము 
చేకూరుచుండుట లేదు. (మా కష్టములను గుటించి చెప్పిన దంతయు కించిన్నజచియె 
చెప్పితిని); పరిపూర్ణ సిద్ధికలిగే వలకు, తాముండుటకు తమకు హక్కుకలదని ఇంకను 
అనేక కష్టములే, స్వయముగా, మాతో వాదించుచూ ఇంకను నిలిచియేయున్న వి. కాని 
ఇతరులకు, వీని అనివార్యమైన ఆవళ్యత కలదని మేమెప్పుడును సమ్మతించలేదు. 
ఇతరులకు సులభతర మార్గమును భ(దపబిచుటకే, నిజముగా మేమాభారమును 
భరించితిమి. ఏ ఏక ష్టములు బాధలు, అపాయములు ఈ మార్గమునకలవో, వాని 


13 


నన్నింటిని ఇతరులపై న గాక తనపైననే మోపుమని శ్రీమాత యొకసారి దై వమును 
ప్రార్థించెను. అనేక సంవత్సరములు, దిన దిన భయంకర పోరాటములామె అనుభ 
వించిన కారణముగ, ఆమెకు దై వమిచ్చిన వర [(పసాదముగ, ఆమెయందు పూర్ణ 
హృదయపూర్వక విశ్వాసము నుంచిన వారు, సూర్య పకాశ మార్గమును ఉతర 
కలుగుచున్నారు; విశ్వాసముంచలేని వారు కూడ, విశ్వాసముంచి దినంతనే, ఆకస్మా 
త్తుగా తమదారి సులభమగుట కనుగొనుచున్నారు. ఒకవేళ మార్గము మజల కష్ట 
ముగ నుండెనేని, అవిశ్వాసము, తిరుగుబాటు, స్వాత్మాభిమాన ములకు, లేక మణి 
తరతామసిక దోషములకు, వారులోనై యుందురు. సూర్యప్రకాశమార్గము, ఒక 
పిటక థకాదు 


కాని, చేతకాని వారి విషయమెట్లు, అని నీవు నన్నడుగుదువు. అవును; వారి 
కొటికే, అతిమానసిక దివ్యశ క్రిని, చెప్పుకో తగినంత స్వల్పకాలములో అవతరింప 
చేయుటకే నాప్రయత్నమంతయు. ఆది అవతరించునని నాకు తెలియును, కాని, 
ఈ అవతరణను, అసురళ కులెంత అడ్డగించినను, లేక సృథ్వీస్వాభావిక తమస్సు 
ఎంత అసిద్దముగ నున్నను, అవతరణ త్వరితముగా జరుపవలెననియె నేను 
అన్వేషించుచుంటిని. స్‌ు ఊహించునట్లుగా , అతి మనస్సు, శీతల _క రినే_శిలా 
నదృశ వస్తువుకొదు. అది, దాని యందు దివ్య (పేమ సాన్నిధ్యమును దివ్యసత్య 
సాన్నిధ్యమును వహించియుండును; ఇక్కడ, ఈ పృధ్విపై దాని పాలనయన, 
దానివి అంగీకరించు వారి కందరికి, పూర్వకాలపు బుషులు, సుదూర_భవిష్యద్దివ్య_ 
ప్రజ్ఞను, మానవుడందుకొనగలడని చెప్పినరీతిగ, చక్కని నిరపాయమార్షమని: 
చెప్పవ లెను. 


తమో మార్గముకూడా కలదు; ఆధ్యాత్మిక బాధాక షములను, కై 9 నవులవలె 
కొందజు, విజయముపొందుట కవసరమగు పరిహారముగ (ప్రవ ర్తింతురు. (ప్రారంభ 
మున కొందటీ జీవితములందు వలె, లేక అందుకు కొందజు బుద్దిపూర్వక ముగ 
కోరుటచే వలె, కొన్ని సందర్భములందీ తమో మార్గము అవసరమే కావచ్చును.. 
కాని అందుకు చెల్లి ంచవలసిన బలిదానములు _వై రాగ్యము స హనము, భై ర్యము. 
దుష్టశక్తుల. ఆఘాతములను, అవి ఆరోపించు పరీక్షల నిట్టి సహనముతో భరించ 
గలిగితే, దీనికి కూడ నొక అర్హమున్నదవి నేను అంగికరింతును. వానిపై పొందిన 
ప్రతి విజయమునకు, ఆర్హముచేసికొనగలవురోగతియుండును; పలుమాలు ఈ విజ 


14 


యములు మనలోని కష్టములను, మనమ జయించవలసినవానిని తెలుప్పచు, 
“సీ సీ విషయమును జయించవలిను” అనీ చెప్పుచుండును. కాని ఇదంతయు నిజమే 
ఆయ్యును, అవసరములేనపుడు, కష్టతర త మోమార్గ మును ఎవ్వరును అవలంబించ 
కూడదు. : 


అనేకులు తపస్యపైననొ, లేక మతి వేజే దేనిపై ననో, ఆధారపడి యోగముచేసి 
చారేకాని, దై వకృపపైన ఆధారపడికొదు. అవసరమైనవి, ఆయితరములు కాదు; 
అత్యవసర మైనది, ఉన్నతతర సత్యమును ఉన్నతతర జీవితమును గుజించిన 
ఆత్మాకాంక్ష. ఇది యెక్కడకలదో , దివ్వకృప పై సమ్మకముండనీ లేక పోనీ గాక, 
అక్కడ అది మధ్యసముగ(ప్రవేశించి పనిచేయును. నమ్మితివా, కార్యములు సులభముగ 
త్వరితముగ నగును; నీ వింకను నమ్మజాలక పోతివా, యే యేవి కష్టములు పోరా 
టములు కలిగినను నీ ఆత్మాకాంక్ష, తనను దాసమర్శించుకొనును, నెజ వేర్చికొనును. 


సంతో షాత్మక బలిదానము 


శ్రీమాతకాని, నేనుకాని, ఆధ్యాత్మిక జీవితమును స్వీకరించిన మటీతరులు 
కాని, జీవితసుఖసంతో షములను ఆనుభవించలేదని, అందుచేత సంతో షాత్మక బలి 
దానమును గుజటించి, (శ్రీమాత సులభముగ మాట్లాడ గలిగెనని, సీపు తలంతువా ? 
లేక (ప్రారంభ దశలలో అపహరింపదిడిన ఈజిప్టు దేశపు 1631004 ను గుణించి 
కోరుచు కాలముగడిపితిమనియు, ఆతర్వాతనే ఆధ్యాత్మిక బలిదాన సంతోషమును 
సొందితిమని తలంతువా ? ఇదేమియు మేము చేయలేదనుట నిజము; మేమును 
ఇతరు లనేకులుకూడా త్యజించుట అవసరమని తలంచిన దానిని, త్యజంచినందుకు 
బాధపడలేదు, ఆ తర్వాత మణి దానిని వెనుకకు కోరలేదు. సీవు యేర్పటచుకున్న 
నియమము కష్టము; ఇది సర్వత్ర అన్వ్యయిం౦చదు, 16.10.1080 


స్వీయారోపిత దీనజీవిత వత్సరములు 
(సాధికా సాధకులు ధరించు సుందరదుస్తులను గుణించి కొందరి విమర్శ) 


ఆధ్యాత్మికానుభవము కలిగినతర్వాత, ఉన్నతతరమగు దివ్యసంక ల్పము దేవిని 
ఇచ్చయించునో, అదియే (శేష్టము__కాని మొదలు. నిస్సంగమ మె నియమము_శిక్షణా 
పురోఖివృద్దులు లేకయే, ము కక్తని పొందుట కొలదిమందికే సాధ్యము. శ్రీమాతయు 
నేనును, అనేక సంవత్సరములు దీనజీవితమును స్వయముగా ఆరోపించుకొవి, 
కేవల మత్యవసరమగు వానిచే కాలము గడిపితిమి. 15-11-1880 


15 
మానవస్వభావమును గుజించిన జ్ఞానము 


1 


మానవ స్వభావమునకుగల ఆజ్ఞాన దుర్చలతలు మజితర ద్వంద్వముల 
గుజించి సీకు తెలిసిన దానికంబ, ఇంకను అధికముగనేకూడ నాకు తెలియునని, 
నేతలంతును. శ్రీమాతయు నేనును ఆధ్యాత్మికముగా గొప్పవారమే అయ్యును, 
వ్యావహారిక జ్ఞానము మాకేమియులేదను భావము, ఈ ఆశ్రమములో నున్న వారికి, 
సర్వ సాధారణముగాకలదు. ఉన్నత_ఆధ్యాత్మిక భూమికయందు వసించుటచే, 
(ప్రపంచమును లేక మానవస్వభావమును గుతించిన జ్ఞానము తొలగునని తలంచుట 
తప్పు. మానవస్యభావము నాకు తెలియనిచో, లేక దానిని గమనించనిచో, 
రూపాంతర కార్యమునందు, ఎవ్వరిని కాని ముందుకు కొనిపోవుటకు, నేను స్పష్ట 
ముగ అనర్హుడనే ఆగుదును. ఏలయన మానవస్వభావము తెలియని, దాని క్రియా 
విశేషములు చూడజాలని, లేక చూడగలిగినను వానివిలువను [గహించలేనివాడు 
మానవస్వభావమును రూపాంతరము పొందించజాలడు; మానవుని జీవితభూమిక, 
అనంత దివ్య పకాశ_ళ కా శనందముల యొక్కయు, అనుల్లంఘనీయ దివ్యసంకల్ప 
శ_క్రియొక్కయు భూమిక, లేక భూమికల వంటిదేయని నేను తలంచుచో, వస్తు 
(ప్రదర్శనశాలలో (ప్రదర్శనమునకుగా నుంచబడ నర్గతగల పిచ్చివాడనో, అసమర్హు 
డనో, అవివేకనోయై నేనుండవలెను. 80.14.1087 


ని 


దానిని తెలిసికొనుటకు సహేతుకతా జ్ఞానము అనవసరము; సాధారణ జ్ఞానము 
చాలును. ఎవ్వరై నను _అత డెంతటి వాడై నను _సరియె_ఈ అజ్ఞాన_పరిమిత_ బాధా, 
పూరిత (ప్రపంచమును, శాశ్వత_అనంత ద దివ్య. (ప్రకాళ_ శ కానందములయొక్కయు 
ఆను ల్లంఘనీయ దివ్య సంకల్పశ కులయొక్క_యు భూమికగా తలంచునేని, ఆతడు 
స్వీయ (భ్రాంతియందు వసించెడు మూర్గుడు లేక ఉన్మాదిగాక మరేమి? ఉన్నతభూమి 
కల నుండి దివ్యశ క్రి (పకాశములతో కూడిన చేతస్సు, పృథ్వియంతట, మనుజ. 
జంతుస త్త్వములనెడి అజ్ఞాన సమూహ మధ్యమున పనిచేయుచుండెనేని, వానిని 
పైనుండి అవతరింప చేయవలసిన అవశ్యతయేది? కాని, బహుశా నీకు కూడా 
ఎకు గల భావమే కలదేమో : “దై వమిక్కడకలదు. మ రెక్కుడనుండియైన ఎట్లు 
అవతరించగలదు” ? దై వమిక్కడ యుండనచ్చు, కాని ఇక్కడ దైవము తన దివ్య 


16 


ప్రకాశమును ఆజ్ఞాన తమస్సుతోను, తన దివ్యానందమును బాధతోను కప్పి 
యున్నాడు; దీనిని బట్టియే ఈ భూమికకుగల భేదమని నేను తలంతును; చక్కగా 
మూయబడి ముదవేయబడిన ఆ దివ్య(ప్రకాళములోనికి ఎవ్వరై న (ప్రవేశించినను, 
అందువలన చేతస్సుకు కలిగే స్టితియందు భేదముండగలదు, కాని, ఈ భూమికయందు. 
పనిచేయ దివ్యశ క్రియందు ఆ యనుభవముచే కలుగు భేదము చాల స్వల్పము.. 
8_5_1987. 


జానముపె నాధారపడిన విశ్వాసము 
ఖో = క్‌ 


నేను కూడ బుద్ధి పరాయణుడుగనే యుంటిననియు. సందేహములు నాపై 
దాడి జరుపుచుండెననియు నీకు జ్ఞానకము చేయవలసి యున్నది. విస్పష్ట ఫలితము. 
లను పొందవలయుననెడి పట్టుదలగల మానసిక స్వభావము, రస్పెలు వంటి వారి. 
కంటు అధికముగనే శ్రీమాతకు, నాకునుకూడ యుండెడిది. దివ్యసత్యము యొక్క... 
బంగారు నాణ్యములుగా తోచు వెలిగేభావాలతోను, పదజాలముతోను, రోలండువలె, 
మటితరులవలె మే మెస్పుడును తృప్తిపడి యుండజాలము. ఆంతఃకరణికొనుభవ. 
మునకును. క్రియాశీల బాహ్య -గామిక సిద్ధికారక శక్తికిని మధ్యగల భేదము మాకు. 
బాగా తెలియును. అందుచే. మాకు ఆత్మవిశ్వాసమున్నను, మేము కేవల ఆత్మ 
విశ్వాసము పైననే అధారపడలేదు. (ప్రపంచములో యేదెని ఘనకార్యమును ఆత్మ 
విశ్వాసములేకగాని, తమకు వెనుక సత్యము క్రియాశీలమై యుండక గాని, ఎవ్వరు. 
యేమి చేసియుండిరి?): మా జీవితపర్యంతము, మేమువృద్ధి కా వించుచు, పరీక్షించుచు. 
నున్న, జ్ఞానక్షేత్రము పైన, మా కార్యము ఆధార పడియున్నది. భౌతిక విజ్ఞాని తన. 
సిద్ధాంతమును, విధానమును, భౌతికభూమిక పెన, పరీక్షించు స్పష్టతతోకం టే, అధిక 
ముగ నేను అనేక సంవత్సరములుగా, రా(తిం పగుళ్ళు పరీక్షించు చున్నానని చెప్ప, 
గలను. అందుచే నాచుట్టయున్న (ప్రపంచ పరిస్థితిని పట్టి నేను భయపడలేదు; లేక, 
దివ్య (పకాశము భూమిపైకి జడపదార్ధములోనికి దగ్గణ దగ్గజగా చేరిన శ్లైల్ల విరుద్ధ 
శకుల (కోధము అధిక మె పలుమారు అవి విజయవంతముగా కలిగించు  కోపావేళ 
మునకుకూడ నేను కలవరపడలేదు. 


అతిమానసిక అవతరణకు (అదెప్పుడు జరుగునని నే చెప్పను.) సాధ్యమని 
మాత్రమే గాక సంభవనీయమని నమ్మితివేని, (ప్రత్యక్షముగా నెజవేర గలదను- 
అనుభవమును నేను పొందుచుంటినేని, ఆకాశములో మేడలు కట్టునట్లు కాజాలని 


17 


నావిశ్వాసమునకు కారణములు గలవు; అతిమానసికావతరణ అనివార్యమని నాకు 
తెలియును. నాకుగల అనుభవమును పట్టి, అది ఎప్పుడో భవిష్యత్తులో గాక సమీపము 
లోనే సంభవమని నాకు నమ్మక మున్నది. కాని అది ఎపుడో దూరభవిష్యత్తులో 
జరుగునని నేను శెలిసికున్నను, నామార్గమును నేను వదలను, నా ప్రయత్నమును 
విడువను, గతకాలములో అట్లుచేసి యుందునేమో కాని ఇప్పుడు మానుకొనను. 
ఆ మార్గమున ఎంతో ముందుకుచేరిన తర్వాత, ఇప్పడు మానుకొనుట సాధ్యము కాదు. 
దివ్య సత్యావతరణ దృఢమని తెలిసినపుడు, లేక చేపట్టినపనిమా త్రమె సమస్యా పరి 
ష్కారమునకు మార్గమని నమ్మినపుడు, తక్షణ విజయమున కెవ్యరుకూడ బేర 
మాడరు ; సాహసకృత్యము యొక్క (ప్రతి గండమును ఎదుర్కొనుచు, చేయతగిన 
పనియను భావముతో దివ్యసత్యమునకేసి ప్రయాణించును. ఆయ్యును, నీవలె నేను 
కూడ, ఇప్పుడు ఈ జీవితములోనే _ మరొక జీవితములోనో, మరెప్పుడోగాక _ 
సిద్దించ వలెనని గట్టిగా చెప్పుచున్నాను. .80.8_1982 


పురోగతియందు కలిగిన అభివృద్ది 


పరిస్టితిని గుజించి నీవు చేసికొన్న అర్హముతో, కడకు (శ్రీమాతను నన్ను 
గుటించియు, మా కార్యమునందు మేమే పీక్షిం చిన ఫలమును గుజించియు, నీవు 
(గ్రహించిన విషయముతో, నేనేకీభవించజాలను. కొంతకాలము [కిందట మాకార్యము 
భారముగ నుండెనని, భౌతిక జడ పదార్ధ భూమికి పై తీవ దండయా త జరిగెనని 
మాత మే ఒప్పుకొందును _ కాని ఇట్టి దండయా(తలకు $0 సంవత్సరములుగా 
అలవడి యుండుటచే, ఆవశ్యకమగు పురోగతిని కావించుట కవి మమ్ము అడ్డు 
పఅచవు. నా మార్గము సులభము సుఖప్రదమని నేనెప్పుడును (భ్రాంతి పడ 
లేదు; మేము తల'పెట్టిన కార్యము జయ్యప్రదమగుటకుగా, మార్గమధ్యమున ఉత్పన్న 
ముగా గల ముఖ్యక ష్షములన్నియు యుత్పన్నమై మేము ఎదుర్కొన్న నే సాధ్యమని 
నేను ఎల్లపుడు తెలిసికొని యుంటిని. (ప్రకృతి యందుకాని, సాధకుల యందు కాని 
మాయందుగాని గలకష్టములు, ఎంతపట్టుదలతో మమ్ము నెదురొ-న్నను, అవి నన్ను 
భయపెట్టుటకాని, అసిపోవునట్లుకావి, చేయలేవు, నేను అలసిపోలేదు, నేను, నా కార్య 
ముమ విసర్జించుటలేదు. గత రెండు మూడు మాసములలో ఆంతరమున పురోగతిని 
సాధించితివి; కొన్ని సంవత్సరములుగా నుండిన తీవ్రప్రతిరోథనచే ఈ పురోగతి 
అసాధ్యమని తలంచి యుంటిని. అందుచే ఈ అనుభవము నన్ను నా మార్గమునందు 

(2) 


18 


నిరాశపడనివ్వదు; నా కార్యమును విడువనియ్యదు. ఒక (పక్కన (పతిరోధ 
ముండగా, మటియొక [పక్కన అధిక లాభములు యున్నవి, _ అంతయు నిరుప 
యోగ_ఆంధకారము కాదు. సందేహము ఆనే భూతముచే మాత్రము నీవు నీమార్గ 
మున వెనుకకు |త్రోయబడినావు; నీ మార్గమున నీవు తెజచు ఒక్కొక్క ద్వారమును 
ఈ నీసందేహము మూయుచున్న ది; సీవుమా త్రము దృఢసంక ల్పముతో నిన్ను సీవృ 
స్టిరపజచుకొని ఈ రక్కసుని సంహరించవలెను; అప్పుడు మా(త్రమే, నీయందు 
కూడ ,_స్వీయ (ప్రాణిక_మానసిక (ప్రకృతిచే, _ ఇతరులయందు బంధింపబడి యుండిన 
ద్యారములు తెఅవబడి యుండినట్లుగ, _ ద్వారములు తెజచుకొనును. 12. 2.1984, 


అధికాధిక దివ్యావతరణ 


ఉన్నతతర దివ్యశ కి అధికాధికముగ శకిపూరితముగ అవతరించు చున్న 
దనుట సత్యము. (శ్రీమాత చుట్టు జ్యోతులను వివిధ వర్తములను అనేకులు చూచు 
చున్నారు, = అతిభౌతిక సత్యవిషయములకు, వారి దృష తెఅచుకొనుచున్నదని, 
దీనికర్హము : ఇదంతయు వట్టి భమకాదు. నీవు చూచు జ్యోతులు, వర్గములు, వివిధ 
భూమిక ల యందలి శక్తులు, ఒకొ్క-క్కం వర్ణము ఒకొక ప్రత్యేక శక్తి వి 
సూచించును. 


ఆతిమానపిక దివ్యశ క్రి ఆవతరించు చున్నది, కాని, ఆది శరీరమునుకాని. 
జడమునుకాని స్వాధీన పణచు కొనలేదు, అందుకింకను అధిక |ప్రతిరోధము కలదు, 
అతిమనస్సుగా మార్చబడిన దివ్య ఆధిమనస్సునే నేనిపుడు స్పృశించునది ; ఏనిమిష 
మైనను, ఈ అధిమనస్సు, సరిత శకి తోనున్న ఆతిమనస్సుగా మారవచ్చును. 
1481081 


అవతరణయొక్క దీర్భ విధానము 


నవంబరు 24 వ తేదినాడు, ఆతిమనస్సు అవతరించ నున్నదని ఎవ్వరికిని 
(శ్రీమాత చెప్పలేదు, అనుట సత్యము; కాని యక్సు అనునాతనికీవిషయము నెవ్వరు 
చెప్పిరో నాకు తెలియదు. ఈ విధముగ తేదీలు నిర్ణయింప బడజాలవు; ఆతిమనస్సు 
యొక్క అవతరణ దీర విధానమును అనుసరించును; లేక, కడపటికిది, దీర్హ 
సన్నాహముతో కూడిన విధాన మని యైన చెప్పవలెను; అందుచే, ఈకార్యము బక 
పుడు పూర్ణ సిద్ధికిగా బలమగు భారముతోను, మజొకపుడు, పురోగతి పొందుట 


19 


కవసరమగు స్థితిని చేరుటకుగా, లోతులనుండి ఉత్పన్నమగు అవ రోధములతోను, 
సదా ముందుకే నడచుచున్నదని మాత్రమె దీనిని గుణించి ఎన్వరైన చెప్పగలరు. 
ఈ విధానము ఆధ్యాత్మిక-పరిణామ-_పద్ధతిని ఆనుసరించును; అల్బకాలములో 
ఏకాగ్రతచే సిద్ధింప బిడగల విధాన మిది, _ మానవుని మనస్సు, ఇప్పుడుండినట్లుగాక , 
అజ్ఞాన మునకు “తక్షువగా అంటు కొని, మతింత ఆధికన(మత కలిగి యుండునేని, 
ఇంతకన్న స్వల్పకాల ములో (భగవానుడు అద్భుతముగ మధ్యవ ర్రి ర్తియై ధవే 
శించుబచే మనుజులు చెప్పుకొనునట్టుగ) జరుగును, మాకుగల అనుభమును పట్టి 
ఇది (పథమము కొందతిలో, అభివ్య కృమై, ఆ తర్వాత వ్యాపించ వలెను,; కాని 
ఒక్క-కణములో పృధ్వినంతటిని ముంచి వెయ్యదు, ఆదెట్లు చేయును, ఏమిచేయును 
అని ముందుగా తర్కించుట బాగుకాదు; ఏలయన, ఈ విషయములను గుటించి, 
అతిమన స్వే, దాని యందుగల దివ్య సత్యముననుసరించి నిర్హయించును! ఆదుట్లు 
(ప్రవర్హించును, ఆని మనస్సు నిర్హయించ (ప్రయత్నించ కూడదు, 'వ్యాధినుండియు, 
అధ శ్చేతనకు గలఅజ్ఞానము నుండియు, విమోచన, స్వకీయ_ఇచ్భననుసరించి జీవిత 
మును పెంపొందించుట, శరీరావయవముల [క్రియల యందు మార్పు, _ ఈ యన్నియు 
ఆతిమానసిక రూపాంతరము నందలి ఆంశములై యుండుననుట స్వాభావిక మే; 
ఈ అంశములయొక్క వివరములు, అతిమానసిక దివ్యశక్తి స్వభావము ననుస 
రించి పనిచేయుటకుగా, ఆ దివ్యశక్తి కే వదల బడవలెను. !18.10-18814 


దివ్యావతరణకు (ప్రతిరోధము 


1 


నా లేఖలలో ఆతిమనస్సును గుజించి, తీవ అవరోధముల గుజించి (వాసి 
నపుడు, అంతకుముందు చెప్పినదానిని గుజించే, మజల చెప్పితిననుట నిజమే. 
ఈ అవరోదన నేను ఉహించి యుండనిది అనికాని, లేక ముఖ్యాంశమును దేనినై న 
మార్పు గావించినదనికాని, నేను (వాసినదానికి అర్థము చేయలేదు. కాని, ఈ దివ్యావ 
రరణ యొక్క స్వభావమును పట్టి, అదేమియు స్వచ్చందముకాదు, అద్భుతము 
కూడ కాదు; కొని, _ ఆది కొలది సంవత్సరములలోనికి కూర్చబడిన వేగవంత _ 
పరిణామాత్మక _ విధానము; ఆది, వర్తమాన (ప్రకృతిని దాని దివ్య సత్యము లోనికి 
తీసికొని, దాని దివ్యసత్యమును నిమ్నభూమికలలోనికి (గ్రుమ్మరించును. ఈ కార్యము, 
ఒక్కసారిగా ప్రపంచ మంతటిలో జరుగజాలదు; ఈలాటి విధానము. లన్నింటివలె, 


20 


ఇదికూడ, మొదట తగిన ఆధారములుగల కొందరిమూలమునను, ఆతర్వాత. 
విస్తృత పరిమాణములోను చేయబడును. మొదలు మాద్వారానే యున్ను, పృథ్వీ 
చేతస్సునందు గల పలురఖ స్వభావములకు (ప్రతినిధులుగ మా చుట్లు చేరిన సాధక 
బృందము ద్వారాయున్ను , ఈ కార్యముకూడ, ఇదే విధానము ననుసరించు ఇతర 
కార్యములవలె. చేయబడును, కొందతై న ఉన్మీలితు లై రేని, విధానము సాధ్యమగు 
టకు చాలును. ఇటుగాక, దురభిపాయము అవరోధనము అందరియందుగాక, అధి 
కుల యందు సాధారణముగ నుండెనేని, విధానము, కష్టము, (శమతరము అగును; 
కాని, అసాధ్యముకాదు; ఈ అత్యంత ముఖ్య విషయముపై ఏకాగ్రత వహించుటకు 
మాకు శకిజాలకను, ఇందుకు సంబంధములేని ఇతర కార్యమును అధికముగా 
చేపట్టుట చేతను, పరిస్టితులు అనానుకూలమయ్యెనేని, దివ్యావతరణ, త్వరగా సిద్ధించు 
టకు బదులు మజికొంత దీర్గ కాలము పట్టునేకాని, ఈ కార్య సిద్ది అసాధ్యమని 


నేను సూచించలేదు. దివ్య ఆతిమానవము, 'సృథ్వీచేతస్సు యొక లోతులలోనికి 
త్రవ్వుకొని ప్రవేశించుటకు, తగినంత శక్తితో పృథ్విని తాకెనేని, ఆసురిక మాయ 
విజయమునకు కొని, దాని పునరుజ్జీవనమునకు గాని, ఆ'మీదట ఎంతపూ(త్రము 
అవకాశ ముండదనుట సత్యము. 


దైవమును మానవువి గుటించి నేను (వాసిన మిగత దంతయు ఈ కార్య 
సిద్ధికి పూర్వమునగల కాలపరిస్టితికి సంబంధించినది, ఆశమ చరితయందు, కొన్ని 
సరవత్సరముల (క్రిందటి, అత్యంత తేజోవంతముగ ఆకొలదిమాసములు నిరవధిక 
ముగా చేసినట్లు వలె, మటల (శ్రీమాత తన శరీరములోనికి, భౌతిక సత్తలోవికి 
దివ్యవ్య కి త్వములను, దివ్యశకులను ఆవతరింపచేయ శక్తి కలిగి యుండునేని, 
విషయములు మతీంత సులభమై, ఇప్పుడు జరుగుచున్న ఈ ఆపాయక ర దాడు 
లన్నియు తొలగించబడి, అవి సాధ్య మొనరింప బడును, అని సూచించితిని, ఆరోజు 
లలో, సాధకులను ధ్యానము కొలకు దగ్గర చేర్చుకొను చుండినపుడును, లేక రాత్రిం 
బవళ్ళు నిడ్రను సకాల భోజనమును విడిచి ఏకాగ్రతతో పనిచేయు చుండినపుడును, ఆమె 
యందు అనా రోగ్యముకాని, అలసటకాని లేక, విషయములు విద్యుద్వేగముతో జరిగి 
పోవు చుండెను. అపుడు (సయోగింపబడిన దివ్యశ కీ అతిమనస్సు (5॥per - mind) 
కాదు; కాని, అది ఆధిమనస్సు (0౪౭7 - 11nd) అయ్యును, చేయబడు కార్యమునకు 
అది చాలినంత శక్తి కలదై యుండెను, సాధకుల నిమ్న (పాణిక_భొతికములు, 
ఈ విధానమును అనుసరించలేక పొవుటచే, ఆతర్వాత శ్రీమాత తన కార్యమునకు 


21 


(పయోగించిన దివ్యవ్య క్తులను, తెరచాటున యుంచి, తానే మానవుని భౌతిక సమ _ 
స్పితికి దిగి, అచ్చటి పరిస్థితులను పట్టి పనిచేయవలసి యుండెను. ఈ విధానము 
నందు, కష్టము, పోరాటము, వ్యాధి, అజ్ఞానము, తమస్సు కూడి యుండును, 
సర్వము, దీర్ల కాలికము, మందము, కష్టము, బాహ్యదృష్టికి, విష్ఫృలముగ నుండెను; 
ఇప్పుడు మజల, పురోగమించుటకు సాధ్యమగు చున్నది. కొని విధానమునందు 
పురోగతి సర్వసాధారణము శీ్‌ఘము కావలయునన్న _ సాధకుల ఆంతరిక వెఖరి, 
కొందజి యొక్క మాథత్ర మెకాదు, అధికులయొక్క_ వైఖరి, _ మారవలెను. వారు, 
తమ భౌతిక _ బాహ్యచేతస్సు యొక్క. స్టితులకు భావాలకు తక్కువగా అంటుకొని, 
సాధకుని యోగ చేతస్సునకు తెజచుకొనవలెను. వారది చేసినచో, వారి అంతః 
చతువు తెఅచుకొని, మజల శ్రీమాత పూర్వమువ లె దివ్యవ్యకు లను శకులను 
బాహ్యముగా ఆవిర్భవింప చేసినచో, భయపడక కలవరపడక యుందురు. తమతో 
సమానముగ శ్ర్రీమాతను సర్వదా నుండుమని వారపుడడుగరు;ః కాని, శీఘముగా 
లేక క్రమముగా ఆమె భూమికకు ఈడ్వదిడుటకు సంతోషింతురు, కష్టములు పదంత 
లుగా తక్కువై, ఆధికతర సులభతర పురోగతి సాధ్యమగును. 


నేను తెలపినదిది; మానవ స్వభావమునందు అసామంజసముగా నున్నదాని 
నంతటిని తొలగించి, సామరస్యముగానున్న దానినంతటిని, మానవ పరిణామ 
మునకు లోపించిన దానినంతటిని, విశుద్దతరముగ, ఉన్నత తరముగ, మహ త్తర 
ముగ, సౌందర్యతరముగ నొనర్చి, దాని దివ్య సమ స్తితికి రూపాంతర మొందించు, 
మాయొగము యొక్క ఈ (ప్రథమ సిద్దాంతము సహేతుకమై యుండియు, దీనిని 
(గ్రహించుటకు అనేకులు క నపజచిన మందతను గుజించి, ఆసహిష్టతను నేను నాలేఖ 
యందు వ్యక్త కపజచితిననీ తలంతును. ఈ గమ్య మును చేరుటకు, విషయములు 
మరింత వేగముగ ముందుకు నడుచుటకు, సాధకుల అంతరికవై ఖరి తక్కువ 
అజ్ఞానముతో కూడి యుండవలెను; కాని వారంతటి స్థితికి రాలేనిచో, ఆతిమాన 


సిక ఆవతరణ భౌతిక భూమికకు చేరువబకు, మేమెట్లో' ముందుకు పోవలయుననుట 
సత్యము, 


' కడపటి అంశమేమన, నిర్నిమిత ముగా నిరాశచెందే (పవణతను నీవు తొల 
గించు కొనవలెను. “వీవు నిర్మించుకొన్న భావానికి నీవుఇచ్చే స్వచ్భందత(చొరవయె 
నీకు కష్టము కలిగించు చున్నది; దానిని కడపటిసారిగా తొలగించితే"”, సీకష్టము 


22 


మాయమగును; (ప్రథమమున అభివృద్ది మందముగనే యుండ వచ్చు; కాని అభివృద్ది 
తప్పక కలుగును; కొంతకాలము తర్వాత అభివృద్ది శీఘతరమై, ఇచ్చటగల ఆతి 
మానసిక శకి సహాయముతో, ఇతరులకు వలె, నీకును సిద్ది సత్యముగనే అతివేగ 
ముగ కలుగును. 18-10-84 


ని 


“కాని ఇప్పడు శ్రీమాత వెనుకకు మటలినది. తప్పంతయు ఆతిమాన 
సమునదే; ఏలయన, అతిమానసమును భౌతిక ములోనికి కొనితెచ్చుట కే, ఆమె ఏకాంత 
మునకు మజలినడి” అని నీవుచెప్పుదువు. ఆతిమానసమును తస్పుపట్టుట తగదు; 
ఆశ్రమ వాతావరణమునందు, అయు క్ర (పతిస్పందసలచే, అయు క్త ఆంతరిక 
వై ఖరిచే, ప్రాణిక _ భౌతిక స్పర్శకుగా శ్రీమాత స్పష్టించిన విధానము మలినపడి 
యుండనిచో, పూర్వపు పరిస్టితులయందు కూడ ఆతిమానసము భౌతిక ములోనికి 
అవతరించి యుండును; ఆతిమానసిక శక్తి నేరుగా పనిచేసి యుండలేదు; కాని 
ఆతిమానసమునుండి కూర్చుకున్న ఒక విధమగు దివ్యజ్ఞాన ప్రకాశమును తనయందు 
వహించిన మధ్యస _ సన్నాహకశ క్రి పనిచేసి యుండెను. ఇంకను విజయింస 
బడని నిమ్న (భౌతిక) ప్రాణిక _ జడ _ భూమిక'పై ఈ అయు క్త శక్తులు దాడి 
జరిపి యుండనిచో, మహ తర కార్యమునకు కూడ దారిని తెజచియుంచు |క్రియకు, 
ఈ మధ్య స్పసన్నాహకళ క్రి చాలినంత బిలమును కలదై యుండెను. ఇట్లీ ఆయు క్ర 
శకులు అడ్డుదూరి విరుద్ధ ఫలితమును కలిగించె అవకావమును వీనికి పొసగనివ్వ 
కూడదు. ఇందుకనే, శ్రీమాత అవలంబించినపద్దతి నివిడచి, ఆమె వెనుకకుమణలినది, 
అట్లయ్యును, క్రియాక్షేత్రమును వదలుటయని కాదు; కాని ఇది తాత్కాలిక ఉపాయ 
ముగ అవలంబించిన తీరోగమనము. అందుచే, ఈ లోపమును సవరించుట ఆతి 
మనస్స్పుయొక్క బాధ్యతయై యుండలేదు; ప్రత్యామ్నాయముగ చెప్పగలిగిన దేమన, 
ఆతిమానసికావతరణ అన్ని కష్టములను తొలగించును. !14_1_1882 


భౌతికములోనికి సాధనయొక్క అవతరణ 


ప్ర:- సాధన. భౌతిక భూమికలో జరుగునపుడు, సాధకులందజు భౌతిక 
చేతన్సులోనికి దిగవలెనా, లేక, నాయందువలె అపరిశుద్దతను తమస్సును అధిక 
ముగా కలవారే దిగవలెనా ?. 


23 


జవాబు ;_ అందటు పూర్తిగా భౌతికములోనికి దిగవలయునా లేదా యని 
చెప్పుట కొంతకష్టము. శ్రీమాతయు నేనును దిగవలసి యున్నది. లేనిచో 
ఈ కార్యము వేరువిధమున సిద్ధింపదు. మేము పైనుండి ఉన్నతతర ప్రాణికము 
ద్వారా ఆ పని చేయుటకు (ప్రయత్నించితిమి; కాని అది సాధ్యము కాలేదు; ఏలయన 
వారీవిధానమును అనుసరించలేక పోయిరి, _ [కిందికి అవతరించు దానిని ఆనుభ 
వించుటకు, వారి నిమ్న(ప్రాణ భౌతికములు తిరస్కరించెను, లేదా దుర్వినియోగ 
పజచి, అతిశయో క్త - ఉగ - (పతిఘాతములతో తమ్ముదా నింపుకొనిరి. అప్పటి 
నుండియు వారి సాధన ఆంతయు, మాతోపాటు భౌతిక చేతనలోనికి దిగినది. చాల 
మంది,” ఈ విధానమును, మనః [పాణములందు తగిన సన్నాహము లేకనే తకణము 
కొందజు, మనః (ప్రాణములకును, ఏనితోపాటు భౌతికమునకును _ అంటుకొని, 
ఈ మూడింట మధ్య జీవించుచు కొందటు, పూరి రిగా, మనః [పాణములను 
సిద్దపఅచికూడ మతీకొందటు _ అనుసరించియున్నారు, భౌతికములోనికి పూర్తావ 
తరణ చాలకష్టతర కార్యము. భౌతికము సాధారణముగా, దివ్య సత్యమును ప్రవే 
శించనియ్యక , “అభేద్యమె, మందమై, గూఢమైయుండును. ఈభౌతికము, ఆలవాట్లకో 
కూడుకొనిన వస్తువు; ఆధశ్చేతనమునకును యంత్ర సదృశ (క్రియా (ప్రతి క్రియలకును 
బానిసయై (ప్రవ ర్రించును. ప్రాణికమువలె అంత అధికముగా ఉ(గ్రదాడులకిది లోను 
గాదు; కొని, ఇది జాడ్యములకును చేటువిధ (సవృత్తులకును లోనై యుండును; 
దివ్య[పకౌశము, దివ్యశాంతి, దివ్యశక్తి, దివ్యసంతోషము పైనుండి అవతరించి 
దీనిలో స్టీం పడు నంతవటకు నిస్సంతో షమును మాంద్యమును కలిగి పాత ఆల 
వాట్ల ననుసరించి వర్తించు చుండును. ఈ భౌతిక చేతస్సునందు కష్టమగు కార్య 
మంతయు మేమేచేసి, సులభతర కార్యమునకు అనుకూల మేర్చజచిన తర్వాతనే 
ఇతరమును దిగువకు ఆహ్వానించి యుంచుము, కాని ఇది సాధ్యము కాలేదు. 


అపరిశుద్ధతతో దానికి సంబంధము కలదని నేను తలంచను. [క్రిందికి దిగ 
వలసిన హహ. న్న త్వరగా దిగితివి, అది జరిగినపుడు, ఉన్నతతర చేతస్సునందు, 
తల'పై భాగమున, ఆత్మానుభవము కలిగింప గల ఊర రనచలనము, ఆత్మయొక్క 
శాంతియు, నిశ్చల నీరవతయు, తమ్ముదా స్థాపించు కొనుటకు సిద్ధపడి యుండెను, 
ఇదే మొదలు జరిగి యుండినచో, ఇది తక్కువ కష్టముగా నుండెడిది. ఈ విషయ 
ములు నెజివేజుటకు జడ స్తబ్బతతో నీవు గొప్పగా పోరాడవలయునని దీనికర్ణము _ 


24 


సీవు పట్టదలతో ప్రయత్నీంచినచో తప్పక అవి నెఅవేరును. నీ కవి చాలసులభ 
సాధ్యము. 8112-1081 


ఒక నూతన దివ్యశ క్రి 


యక్సు తల్లి యొక్క చికిత్సా విజయము, నిజముగా నొక ఘన కృత్యమే 
యగును; ఆ వ్యాధికిగల అశమనీయతను దుష్టతనుబట్టి, ఆది బాగగుట కష్టమే 
ఆయ్యును, అది అసాధ్యముకాదు. దివ్యశ కి అక్కడ పూర్వమే పనిచేయు చుండె 
ననుట సీవు చెవ ష్పు చున్నది సత్యమే; చాలినంత విశ్వాసము, (గహించేశక్రి (ముఖ్య 
ముగా సాధకులు గల వారి యందును, లేక ఇతర అనుకూల పరిస్థితుల 
యందును, మా(త్రమే తక్షణ వేగముతో, పూర్తతతో ఆశక్తి పనిచేసెను 


ఈ దృష్టాంతములు, దివ్యశ క్తియొక్క. యొక నూతన సామర్ధ్యమును, 
నూతన విధానమును సూచించునని తోచును. అది ఇతరత్ర వ్యాపక మై పనిచేయునను 
సీ భావమునకు ఆధారము లేక పోలేదు; ఏలయన పృథ్వీవాతావ రణము నందిదివటకు 
లేని ఒకానొక దివ్య విషయము వ్యవస్టితమయ్యె నేని, ఊహించని విధముగ అనేక 
మార్గముల నది పనిచేయును. ఈ విధముగ, ఈ యోగము, కార్య కారియెనప్పటి 
నుండి దాని (ప్రత్యేక వికాసకారి గతులు, మాతో సంబంధము లేనట్టియు, వారికి 
జరుగుచున్నది ఏమియని తెలియనట్టియనగు అనేకులకు చేకూరినవి. (పకృతి 
ఇంకను పరిణామ గతియందుండుటచే, నూతన దివ్యజ్యోతులు. దివ్యశ కులు, (ప్రకృతి 
యందు కొనితేబడి, సచేతన పృధ్వీ సత్తయొక్క అంశములుగ చేయబడవలసి 
యున్నవి, 29._1_1986 


భౌతిక భూమికయందలి పోరాటము 


వ్యాధిని గుణించి నీవు వేసిన (ప్రశ్నకు సమాధానముగా, భౌతిక భూమి 
యందలి పరిపూర్ణ త, ఈయోగాదర్శములో నొకభాగమనుట నిజము, కాని ఇది 
కడపటి అంశము; శరీరమును అంతర్భాగముగా గల భౌతిక చేతస్పునందు (ప్రధాన 
మార్చు కలుగ నంతవజకు, ఇతర భూమికలయందు కొంత పరిపూర్ణత కలిగినను, 
శరీరమునందు ము కక్తిస్తితి లేకపోవచ్చును. (ప్రత్యేకముగా మాకొజకు మేము పరి 
పూర్ణతను అన్వేషించలేదు: కాని ఈ పరిపూర్ణత సర్వసాధారణముగ _ ఇతరుల 
పరిపూర్ణ తకుగా._సాధ్యతను సృష్టించుటకుగా మేము దీనిని అన్వేషించితిమి. ఈవనిని 


25 


సాధ్యపబిచుటకుగా, ఈ సిద్ధిని ఈ రూపాంతరమును మేము మాకుగా అంగీకరించు 
కొని, అందలి కష్టముల నెదుర్కొని వానిని జయించ వలసియున్నది. ఇతర 
భూమిక లపె చాలినంత మేజకు, ఈ కార్యము చేయబడి యున్నది; కాని భౌతిక 
భూమిక యొక్క- కేవల జడ_అంశమునందు చేయబడలేదు. ఇదిచేయబడు వజకు, 
అక్కడి పోరాటము జరుగవ లెను. యౌగిక |క్రియారక్షణ శక్తి అనునది యొక్కటి 
ఉన్నది, ఆయ్యును కష్టములకు మినహోయింపు ఉండజాలదు. శ్రీ) మాతకు కలుగు 
కష్టములు స్వక్రీయములు కావు; రూపాంతర కార్యముయొక్క సర్వసాధారణ 
కార్యమునందు అంతర్జాత ముగా గల కష్టములను, ఇతరుల కష్టములను కూడ అమె 
భరించును. అట్లుకానిచో, దీని విషయమే వేజుగ నుండును. అగస్టు. 1886 


4_వ అధ్యాయము 


మార్గమున సాహాయ్యకులు 
_ ఆశ9ిమము నేర్పణచుటకు కారణములు 


1 
(పారంభమున ఆశ్రమము లేదు, శ్రీ) అరవిందుల సమీపమున నుండుచు, 
యోగము చేయుటకు కొందజు వ్యకు లు వచ్చిరి. జపాను నుండి శ్రీమాత వచ్చిన 
కొంతకాలము తర్వాత నే ఆది ఆశ్రమరూసము ధరించెను; ఇదియును, (శ్రీమాత 
యొక్క, లేక (శ్రీ అరవిందుల యొక్క ఉద్దేశ్యమును, లేక (బిణాళిక ననుసరించి 
గాక, సాధకులు తమ ఆంతరిక_బాహ్య జీవితమును (శ్రీమాత చేతులలో నుంచు 
టకు కోరుటచేతనే, ఇది ఆశ్రమ రూపము వహించెను. 


ని 
జరిగిన విషయము లేవన, _ (ఫ్రాంసు జపాను దేశములలో (శ్రీమాత చాల 
కాలముండి 244-1920 తేదీన పాండిచెరికి తిరిగి వచ్చెను. శిష్యుల సంఖ్య వేగముగా 
వృద్ధియగు సూచన కనబడెను. ఆశ్రమము వృద్దియగుటకు (ప్రారంభించినపుడు, 
దానిని వ్యవస్టీకరించు బాధ్యత (శ్రీమాతకు కలిగెను; త్వరలో (శ్రీ అరవిందులు 
యేకాంతమును (ప్రవేశించిరి ఆధ్యాత్మికముగా, భౌతికముగా దీనిబాధ్యత యంతయు 
శ్రీమాత పై పడెను, 


తి 
ప్ర: ఆశ్రమము యొక్క పూర్తి బాధ్యత 1026లో నేతేదినాడు శ్రీమాత 
వహించెను ? 
జవాబు :_ ఆపేది సృష్టముగా (శ్రీమాత కెంతమా(త్రము జ్ఞాపక ము లేదు. 
ఆగస్లు 15, తర్వాత కొన్ని దినముల కుండవచ్చును. నేనే కాంతమును చేరినపుడు 
అ కార్యమును పూ ర్రీగా శ్రీమాత వహించెను. 


2] 
ఆ[శమ పాదులు 
© 


ఆశ్రమ హద్దు లేవి? ఆశమ సాధకులు నివసించు (పతి గృహము ఆమ. 
సరిహద్దులలలోనే యున్నది. ఈ కౌంపొండులో నున్న గృహములనే ఆశ్రమమని 
ప్రజలు విచిత్రముగా చెప్పుకుందురు, _ దీని కర్గములేదు. ఒకానొక కాంపొండుకె,. 
శ్రీమాతయొక,._ , లేక నాయొక్క (ప్రభావము అం టియుండునని వారు తలంతురా ? 
జనవరి 1080. 


సాధకులతో మా వ్యవహార ధర్మము (పద్దతిను ఆప్లేసర్వులతో కూడ, 
మేము ((శ్రీమాతయు నేనును) దై వధర్మమును పట్టియె వ్యవహరింతుము, ధనికు 
లను దరి(దులను మానవుని ప్రమాణముల బట్టి గాక, నిమ్నజాతి. యందు లేక 
ఉన్నత జాతియందు జన్మించిన వాడై నను, అందరిని సమానముగా మేము ఆ(శ్రమ. 
ములో చేర్చుకొని, వారికి సమానముగా (పేమను రక్షణను ఆందజేయుదుము _ 
సాధనయందు వారి అభివృద్దియే, మా ముఖ్యకార్యము, _ ఏలయన, వారిక్కడికి 
వచ్చిన, దందులకే, వారి ఉదరములను, జిహ్వాచాపల్యమును తృప్తి సణఅచుకొనుటికు. 
కాదు, సామాన్య [ప్రాణిక కానునలను కోరుటకు కాదు, లేక సుఖములకు, పదవులకు. 
గౌరవమునకు పెనగులాడుటకు కాదు, వారు వచ్చినది. వారి అభివృద్ది, (శ్రీమాత 
(ప్రేమరక్షణలకు ఎట్లు వారు (ప్రసన్నులగు చుండిరనుటపై , సర్వులపై సమానముగ 
ఆమె (గుమ్మరించు శక్తులను, ఆందుకొను చుండిరా, ఆమె వారికిచ్చిన వానిని, 
సువినియోగ పజచిరా, దుర్వినియోగ పజచిరాయను విషయముల పె నాధారపడి. 
యుండును. కౌని, (శ్రీమాత సర్వులను బాహ్యదృష్టికి కనబడు నట్లుగ సమానముగా 
వ్యవహరించ వలసిన బాధ్యతకాని, ఉద్దేశ్యము కానిలేదు; అట్టి భావన దుర్చలతతో. 
అవివేకముతో కూడుకొన్నది మాతమే. ఆమె అట్లు చేసినచో, దై వధర్మమునకు, 
ఆశ్రమ సత్యమునకు ఆమెదూరస్టురాలగును. (పతి సాధకుని, స్వభావమును, శకు 
లను, ఆవశ్యకతలను పట్టియ (అతని హక్కులను కోరికలలను పట్టికొద్ఫు, ఆతని 
ఆధ్యాత్యిక శుభమునకు గల ఉత్కృష్టతను పట్టియ, అతనితో వ్యవహరించ 
వలెను. అదెట్టు అను విషయమున, బయటి నుండి వారికి కలిగే భావాలను పట్టికాని, 
వారి కామనలను పట్టికాని, న్యాయము సత్యము అనెడి వారి భావాలకు గల (ప్రమాణ 
మును బట్టిగాని, శ్రీమాత తమయందు తాను కోరినవిధముగ వర్తించ వలెననెడి. 
సాధకుల అజ్ఞానముతో ఆజ్ఞాపింపబడు టకు గాని, మేము ఆంగీకరించము, మాయందు. 


28 


గల దివ్యసత్యమును పట్టియు ఈ పృథ్వీ స్వభావమునందు మేము స్టాపించుటకు 
ప్రయత్నించుచున్న దివ్య సత్యమును పట్టియు మేము వ ర్తింతుము. 11_12_1000 


మేము ప్రథమమున కోరునది 


మేము అంగీకరించువారు, దైవమును ఒక్క అంశముననేయైన మనః 
పూర్వకముగా కాంక్షించినను, అట్టివారిని కూడ, మేము అంగికరింతుమని సీవు 
చెప్పుమాట, పూర్తిగా సత్యమే. పారంభమున మేము వారినుండి ఆధికముగ 
కోరితిమేని, డె వదిశకు (పయాణించుటకు (పారంభించువారి సంఖ్య చాల స్వల్ప 
ముగ నుండును. 2141885 


సాధకులయెడ మా ఏకైక కరవ్యము 
QQ ar. 


తప్పులు, వానికి శిక్షవిధించడము ఆను ప్రశ్నయే లేదు, _ ధర్మాధికారివలె 
సాధపలతో వారి తప్పులను గుతించి వ్యవహరించి, వారిని శిక్షించుచు, తప్పులు 
పట్టుచుండినచో సాధన సాధ్యమే కాదు, మమ్ముల గుణించి నీవు కావించె దండన 
ఎట్లు న్యాయమో నాకు తెలియదు. సాధకులను ఆధ్యాత్మికానుభవమునకు గొని 
పోవుపె మాముఖ్య కర్తవ్యము _ కుటుంబ కలపహములలో కుటుంబ యజమాని 
(ప్రవ ర్తి ంచునట్టువలె, ఒకరి పక్షము వహించి మరొకరిని తగ్గుపణచుట, మా పని 
కాదు; ౫ అనునతడు, ఎన్నిసారులు తప్పుదారి నడిచినను, అతనిని చేతపట్టి లేవ 
నెత్తి, మజల దై వమునకేసి మఅలునట్లు చేయవలెను, నీతోకూడ ఆస్తే వ్యవహ 
రించితిమి, 20 $19080 


ముంచి వేయు మీకృప 


(ప :_ మాకాపట్యములు ఆవిధేయతలు, చెడునడతలు, ఈ యన్నింటిని 
శీర్చుకొన్న మీ కృపానహనములు నన్నుముంచి వేసినవి. 


జవాబు ;_ మానవ స్వభావము, దాని సాంద్రత యందిట్టి దే; మాకు సహనము 
లేచిచో, అదిమారునను ఆశయే లేదు, కొని, మానవునియందు, మార్చునకు శక్తి 
నివ్వగల మనః పూర్వక వస్తువు వేరొకటి కలదు, యక్సువంటి వారియందు 
ఆ వేరొక వస్తువు (అది ఆంత దట్టముగా కప్పబడి యున్నది) ను కనుకొని, దాని 
నాచరింప చేయుట కష్టము. 81 004 


29 
సాధకులతో మమ్ము పోల్చుకొనుట 


1 
ఇక్కడ ఎవరైన నాతోను శ్రీమాతతోను సమానమగుదురనికాని, మా 
స్థానమునా క్రమించగలరి నికానీ నేను భావించలేదు.......-. కాని X,Y, and 2 


రూపాంతర మొందుటకు నిజముగా సాధ్యమే, వారి (ప్రస్తుత వ్య క్రిత్వములను 
పరిధులను పోదోచి, ఇప్పుడున్న దానికన్న, ఇంకను సమీపమునకు రాగలుగుట 
సాధ్యమే, కాని అందుకు మనః పూర్వక కంల నుకా (పయత్నించవ లెను. 
10_8_1936 


డి 


(శ్రీమాతయు నేనును తప్ప, ఎవ్వరును కూడ ఆధిమనస్సును అనుభవించ 
లేదు. దాని (ప్రభావమును మా[తమే వారు అనుభ వించుచున్నారు, ఆదియును 
అంతర్ముఖముగనే. 24.86.1084 


సాధకులు చేయవలసిన పనులు 


1 


సాధకులకు గాను పనిచేయుట, సీగౌరవానికి లోపమా ? ఈ వై ఖరితో కూడిన 
అహంకొర పూరితము, సాధకునికి తగదు. భోజనళాలలో, గృహనిర్మాణ సేవలో, 
గిడ్డంగులలో, వడ్తపనిళాఖలో, కమ్మరిపనిశాఖలో , సాధకులందబు, ఇతర సాధకులకే 
పవిచేయచున్నారు; దినమంతయు (శ్రీమాత సాధకుల కొటికే పనిచేయుచున్నది; 
ఈ జవాబు [వాయటయందు కూడ సాధకుని కొటికే, నాకాలమును, వ్య్వయపటచు. 
చున్నాను. భోజనశాల వంటశాలలలో చేయువారు “సాధకుల కొటకు వంటచేయము, 
వడ్డించము; అట్లుచేయట మాకు గౌరవలోపము, (శ్రీమాత కొజకు మాత్రమే, 
మేము వంటచేయుదుము” అని చెప్పిన, అది సరియందువా? నేను శ్రీమాతకే జాబులు. 
(వాయుదును, మరెవ్వరికి (వాయునని తలంచి, సొధకుని కొజకు చేయుచున్నానను. 
నెపమున, సీ జాబులకు బదులు (వాయకుండ నిలుపుదునా ? 


వంటశాలతో సాధకులకు వంటచేయుటతస్ప, XX ఇన్ని సంవత్సరము లే మి 
చేసెను ? సాధకులకుగాను గిడ్డంగుల లో Y ఏమిచేయుచుండెను ? ఈ భావాలన్ని 


30 


~ 


బుదిహీనములు, (శ్రీమాతచే నివ్వబడిన (పతి పనియు శ్రీమాత కొకు చేయ 
బ్‌ 
పనియే. నవంబరు 1886 


ని 


పు సకములు జాబులు (వాయు పనిమానుకొనబడదు _ కాని వారమున కొక 
దినము (ఆదివారము) ఈ సనిచేయకుందును. ఉత్తర (ప్రత్యు తరముల పని చాల 
అధికమగుచున్నది : రాతి యంతయు, పగటిలో ఎక్కువ భాగము ఇందులకే 
వ్యయమగుచున్నది ; శ్రీమాతకూడ తన పనిని పగలున్ను, రాత్రిలో కొంత భాగము 
చేసికొని, రాతులలో అధిక భాగము ఇందుకే వ్యయపజచుచున్నది, ఇందుచ్చే 
నానాటికి (వణామము, అలస్యమగుచున్నది, ఏలయన ఈ పనులు 7_80 గంటల 
వణకు, ఇంకను ఆలస్యముగనే ముగియును. ఈ పనికూడా, కొదవబిడి, వీని 
కొజకు మిగతా ముఖ్య పనులకు భంగము కలుగుచున్నది. కొంత వి|శామ 
మవసరము. 19.12.1988 


ఆధ్యాత్మిక విషయమునందు గల రెండు అంశములు 


సహాయము (దై వముయొక్క. మధ్యస్థమును గుణించి నే చెప్పుటలేదు, కాని 
శ్రీమాతయొక్కయు నాయొక్కయు సహాయము) నీకు తప్పక యుండును, సీ 
మనస్సు భౌతిక మే ఆయ్యును, మా సహాయము క్రియాశీల మై పనిచేయును ; కాని 
దీని ఉపకరణముగా, నేను చెప్పునట్టి (క్రియాశీల దృఢసంకల్పము కూడా అక్కడ 
యుండునేని, మా సహాయము మరింత కార్యకారి కాగలదు. అధ్యాత్మ విజయమునందు 
సదా రెండు అంశము లుండును,_ఒకటి స్వకీయ దృఢ సంకల్ప [పయత్నములు, 
రెండు, ఏదోయొక విధముగ సహాయపడి, [ప్రయత్నమునకు ఫల మునిచ్చుదివ్యశ కి. 
2611884 


(వాత మూలకముగ సహాయమును పొందుట 


1 
(ప్రశ్న: మాయందేమి జరుగుచుండునది, మేము దేనిని ఎట్లు ఆకాంక్షించు 
చుండునది మా స్వభావము, మీ సహాయ్యమును, నేతృత్వమును ఎట్లు అందుకొని 
పతి (క్రియ కావించుచున్నది, శ్రీమాతకును మీకును తెలియునని భావింపదిడు 
చున్నది. ఆప్లై నచో మీకిదంతయు వ్రాయనలసిన పనియేమి ? 


31 


జవాబు : నీవు వీనిని ఎటింగి నీ స్వీయ పరిశీలనను మా యెదుట పెట్టవలసిన 
అవనరమున్నది, మేము పని చేయగలుగునది. దానిపైననే, అపుడు సాధకుని భాగ 
మును మేము పరిశీలించిన భాగమున, సాధకుడు చేయవలసిన సచేతన కార్య 
మును చేసిననే, మా కార్యము దానిపై ప్రయోజన పడగలదు. 71.1988 


ని 


సాధకులు తము కష్టములను మాకు స్పష్టముగా చెప్పుకొనుటచే సదా తక్షణ 
నివారణ కానప్పటికిని, పలుమారు తక్షణనివారణోపాయమై (ేషమయ్యెననుటకు 
నూరాడు ఉదాహరణములు కలవనుట నిస్స్పందేహము. ెఇక్క_డనున్న సాధకులే 
కాదు, దూరముగనున్న వారు కూడ, తమ ఆంతరిక కష్టములను గుతించి మా[తమే 
గాక, (ప్రతికూల బాహ్యపరిస్టితులను, వ్యాధుల గుణించికూడ మాకు తెలుపుటచే 
ప్రయోజనమును పొందిరి. కాని, అందుకు తగిన ఒక విధమగు వెఖరి _ (ప్రాణిక 
మానసికమునందు బలమగు విశ్వాసము, లేదా ఆంతరికస తయందు (ప్రతి స్పదించి 
[గ్రహించు అలవాటు _ ఆతనీయందవసరము. ఈ అలవాటు స్థిరపడిన తర్వాత, 
విశ్వాసమంత నిశ్చాయకముగ లేకున్నను, లేదా మనస్సునందు బాహ్యాభి వ్య కము 
ఆజ్ఞానముతోకూడి అస్పష్టముగనున్నను, లేదా, దాని రూపమునందు విభిన్న ముగ 
నున్నను, జాబు వ్రాయుటచేత (పయోజనమే తప్పక కలిగియుండెననుట నేచూచితిని. 
ఇంతేకాక , లేఖకుడు, తనయందలి (పవృత్తులకు నొక్షియై, వానిని నిష్పక్షపాత 
ముగ, ఖచ్చితముగ తన స్వభావమునందలి దృగ్విషయముగ, లేక ఒకానొకళ క్తి 
తననుబాధించుటచే, దానినుండి విము క్రినికోరు (ప్రవృ త్తిగ, దానిని గమనించి స్పష్ట 
ముగ చెప్పెనేని, ఈ విధానము తస్పక విజయము గాంచును. ఇటుగాక, తాను (వాయ 
తలంచిన విషయము, తన (పాణికన త్రను లోబఅచుకొనుటచే, |పాణికస త అతని 
కలమును తీసికొని, సందేహమును, నిరుత్సాహమును, నిరాశను, తిరుగుబాటును 
(పోత్సపాంచుచు, (వ్య_క్షపజిచుచ్చ్రు ఆతనికి మారుగ (వాయుచో, విషయము తారు 
మారగును, ఈ విధముగ జరిగినను, కొన్ని సమయముల నది దోషమును పాటి 
దోలును ; కాని, ఈ ఆవస్థను లోబడి (వాయబడు కథనము, ఘర్షణకు శక్తినిచ్చు 
టకు తోడ్పుడవచ్చు _ కడకు తాత్కా-లికముగనై న _ అధికపజచునట్లుగ దీ ర్థపటచు 
నట్లుగ తోచవచ్చు బహుశః ఆ సమయమునకే యైనను దాని (ప్రచండతచేతనే 
దానిని పరిహరించుకొనుచు, అందుచే, కడపటికి స్వాన్ట్యమును కొనితెచ్చును ; కాని 
అధిక సంకుల సంకోభముల ఫలితముగ, _ మజల మణల నిట్టిదే జరుగున ను 


32 


సంశయాస్పదముగను _ ఈ అన స్టయుండును. ఎలయన, ఈ వియోచనము ఘరక్రా 
శ క్రియొక్క తాత్కాలిక వ్యయముచే కలిగినదేకాని, సాధకుని నిర్మల సమ్మతి సహ 

కారముల కారణముగ, దై వశ క్తి మధ్యస్థముగ (స వేళించి పనిచేయుటచే కలిగిన పరి 
శుద్దత చేకొదు. దుష్షశ కల ప్రభావమును (తో సిపుచ్చుటచేకాదు. ఒక ఆ _స్పవ్య స్త 
పోరాటము, తొందర తొందరగా గలిగిన మధ్యస్థ (ప్రభావము, మాత్రమే 
యుండెను కొని, శ కులు స్పష్టముగ నొక పక్షమున పనిచేయుట చే కలిగినదికాదు, 
ఈ అవస్థలో కలిగిన సంక్షోభ (భ్రమణలయందు సాహాయ్యక శ క్రియెక్క మధ్యస్థ 
కార్యము “నుగొనబడక జరిగి పోవును. నీకు కలిగిన విషమ పరీక్షలలలో జరిగిన 
దంతయు నింశకే, నీ యందలి [పాణశ కి గాఢవికృతిని పొంది, నీపై అభియోగము. 
కావించు దుషశ కి కియొక్క హేతుకతలను బలపజచుచు, వానిని వ్య క్ష కపబిచ (ప్రారం: 
భించెను. క్షి ప్పపరిస్పితులపై ఉన్నత తర దివ్య ప్రకాశ శక్తులు పనిచేయుటకుగాను 
మేల్కొనబడిన మునస్సుచే విళుద్ద పరిశీలనా నిరూసణలకు ర ఎదుటిపక్షమును 
బలపఅచుటయె జరిగినది. అనేక సాధకులు, పురోగాములుకూడ, తమ కష్టముల 
నిట్లు నిరూపించే అలవాటుకు లోనై యున్నారు; కొందజింక ను ఈ అలవాటును కలి 
గించుకొనుచున్నారు ; ఇది మార్షముకాదని వారి కింకను అర్హముకాలేదు. ఒకొనొక 
కాలమున, ఈ ఆ(శ్రమము నందిది ఇట్లు జరుగవలె ననెడు “దివ్యసత్యముగ దీనిని 
భావించెడివారు ; వారట్లు ఎందుకుచేసిరో నాకుతెలియదు ; ఏలయన ఈ యోగమును 
గుజించి నా (ప్రబోధమునందు ఇట్టి చెప్పుడును లేదు. కొని, ఇది మార్గముకొదని ఇవ్వ 
డిపుడు ఆనుభవముచే తెలసికొన్నారు ; ఈ పద్దతి వలన సోరాటము అంత్యము. 
లేనిదై, చుట్టి చుట్టి (బ్రమించుటయే జరుగును. విజయమునకు చేర్చు ఆత్మోస్మీలన 
విధానము(ఆవశ్యకముగ తక్షణమే ఫలితము నివ్వకున్నను, (క్రమముగ వివేక 
పూర్వక ముగా జరుగునట్టి ఈ విధాము నకును మణియా అ సవ్య స్త స విధానమునకు 


భెదముకలదు. గురువుయొక్క స సహాయము ఫలకారియగుటకు తన సర్వస్వమును 
గురువుకు తెజచియుంచ తలంచిన వారి విధానమిది. 17.12. 1932 


రక్షణయందు విశ్వాసము 


శ్రీమాతయు నేనును ఇచ్చేరక్షణయందు శరణ్యమును పొందు అలవాటును 
శ కీని సీవు వృద్దిపజిచుకొ నవ లెను. ఇందుకొజకే, నీ బాహ్యా మనస్పుచేత విమ. 
ర్భించి నిశ్చయించే అలవాటుగాని, లేక (ప్రాగ్‌ _ కల్పనలను భావాలను ప్రోషింజె 
అలవాటుగాని మాయమైపోవ లెను. ఆవి ఉదయించినపుడెల్ల, _ “శ్రీమాశార విండ్‌ 


33 


లకు నాకన్న బాగుగా తెలియును _ నాకు లేని జ్ఞానానుభవములు EE 
సామాన్యమానవుని జ్ఞానమునకన్న ఉన్నతతర (ప్రకాళములో సర్వోత్కృష్టమున 

వారు పని చేయుచుండవలెను,” అని మజల మటల నీవు నీకు య 
నిన్ను మబ్బులు ఆవరించినపుడుకూడ మటజవకుండునట్లు, నిన్ను ఈ భావమునందు 
నీవు సిరపజచుకొను నెడల, అసురమాయ సూచనలను నీవు చాల సులభముగా 
నెదురొ,-నగలవు. 


ము_క్రపజచు బలాత్మా_రశ_కి 


నీవింత బాధపడినందులకు మేము దుఃఖించుచున్నాము, నిన్నుగాయ పజచు 
టకు కాదు, (శ్రీమాత నీపై నింతభారమును వేసినది. కాని నిన్ను విము కి పజచుట కే; 
గాఢ (పేమచే సానుభూతిచే, నీ పోరాటముల యందు నీపైన, సీకు సహాయము 
చేయుటకు (శ్రీమాత |ప్రయత్నించినది. నీ శాంతిని మన స్ప స్వస్థతను త్వరలో నీవు 
కోల్కొందువని నమ్ముచున్నాను, సాధ్యమైనంత సాహాయ్యమును సీ కివ్వ 
(పయత్నింతును. 281.1985 

గురువుతో _ వ్యక్తిగత స్పర్శ _ దివ్యశ క్రికి - పతి స్పదించుట 

1 

ఆతనిని నాకు పరిచర్య చేయువారితో చేర్చవ లయుననికోరు, 2౯ సూచనను అంగీక 
రించుట సాధ్యముకాదు. వారి సాధనకు సాహాయ్యకముగా వారి కాపని ఇవ్వబడలేదు. 
కాని వేలు [ పయోజనముల కొొటికు వారి కావని ఇవ్వబడినది. నిజములో ఇక్కడకూడ 
కొంత దురభిపాయముకలదు. అవిరామ వ్యక్తిగత స్పర్శచే దివ్యశక్తి యొక్క 
(ప్రభావము ఆవశ్యకముగా చేకూరదు. (శ్రీ రామకృష్ణునితో అట్టివ్య క్రిగత స్పర్శ 
హృదయునికుండెను. రామకృష్ణునికి స్వయముగా సేవచేసే అవకాశమతనికి 
యుండెను. కాని ఒక సారితప్ప, అతడు పొందిస (ప్రయోజన మేమియులేదు ; 
అతని [పభువు అతనికిచ్చిన అనుభవమును, శ కిని, ఆయొక్క_సారికూడ అతడు 
భరించలేక పోయెను. (శ్రీమాతకు |పణామను, "దర్శనము, _ ఈ [పత్యేక సమయ 
ములందు తాను విలీనమైపోవు అనుభవము, 2౯ కు కలుగుచుండెను. అతనియందు 
గల ఈ ప్రతిస్పందనాళ కి కి (పత్యు త్తరాత్మకతాశీలతచే అతడు దివ్యశ క్తికి 
(పతిస్పందించగలడని తెలుపును, మా భాషలో మేము తగు ఆతని 


22 
క 


34 


యందు (గ్రహణ శీలతయున్నది : ఇదియొక గొప్ప విషయమే ; ఏలయన అంద 
రికినీ, ఇది యుండదు ; దీనిని కలవారు, సర్వదా కారణమును తెలిసికొనకున్నను, 
దాని ఫలమును పొందుదురు. కాని అతడు, తర్కించుట తక్కువచేసి, ఈ సమ 
యములందువ లె, ఉన్మీలితుడై యుండవలెను. ఈ దివ్యశక్తిని గుజించి (వ్రాయ 
చుంటినేని, ఆందుకుగల కారణము, (శ్రీమాతయు నేనును దీనిని అనుభవమును 
అనేక వేలసార్లుపొంది, అది ఫలింపచేసిన నానావిధ ఫలములను తెలిసికొని 
యుండుటచేతనే, ఈ దివ్యశ క్రిని గుజించిన భావమునకు, తత్త్వశాస్త్రముతో గాని 
తర్క_ముతోగాని సంబంధములేదు ; కాని (ప్రతియోగియు అనవరతముగా దీనిని 
అనుభవించుచుండును. ఇది, అతని యోగిక చెతస్సులోని అంశము, ఆతని అనవ 
రత ఆధ్యాత్మికానుభవము. 28.65.1946 


ని 


(ప్రశ్న : నీతోకాని, (శ్రీమాతతో గాని అధిక బాహ్యసాన్నిధ్య, పరిచయముల 
వలన, ఆకాంక్ష, ఆంత రికాభివృద్ది తక్కువ కాగలవా ? 


జవాబు ;. అది వ్యక్తి 'పెన ఆధారపడును; కొందు [పప్రయోజనమును పొందు 
దురు; మజికొందరు పొందజాలరు; అందరకును ఒకే సాధారణ (ప్రతిపాదన అన్వ 
యించదు. 18.8_19883 


సూక్ష్మ శరీరముపై దివ్యశక్తి (ప్రభావము 


సీవుకలయని (వ్రాసినది, కలకాదు; అది స్వస్నసమాధి యొక్క అనుభవము; 
అంతరిక సతచే తన స్వప్నస్థితియందు గలుగు అనుభవమది. జడతాభావము, 
చేతస్సు తరలిపోవు చున్నదను భావము, ఇవి శరీరమున కలవాటులేనియు, బలా 
త్కరముగా పొందు దివ్యశ క్రి యొక్కయు ఆవతరణచే, లేక బిలాత్రార భారముచే 
కలుగునవి, నీకు, నేరుగా భౌతిక శరీరముపై భారము కలుగలేదు. కాని, సూక్ష్మ 
శరీరము'పైన కలిగెను. ఈ సూక్ష్మశరీరమునందే ఆంతరిక సత వసించునది, ఈ దీని 
నుండియే, ఆంతరిక సత్త నిద్రలోను సమాధిలోను, లేక, మృత్యు సమయమునమ 
బహిర్గమించును, కాని ఈ విస్పష్టానుభవములందు భౌతిక శరీరము, తనకే, ఈ అను 
భవము కలిగినట్లు భావించును | శరీరమునందీ భారముయొక్క- ఫలమే, జడత్వ 
భావము. శరీరమంతటిపై న కలిగిన భారమునకర్ణమేమన “సమ స్త _ ఆంతరిక 


35 


చేతస్సు కంతటికీ ఈ భారము కలిగెననుట, బహుశః దీనివలన కలుగు ఫలితము, 
సమస్త చేతస్సును, వేతొక అనుభవమునకు, లేక ఉన్నత జ్ఞామునకు సిద్దపఅచు 
టకేయై యుండును, మూడవ, లేక నాల్లవ వెన్నెముక యనెడి ప్రదేశము” ప్రాణిక 
స్యభావమునకు, చెందినది; అక్కడ జరుగ వలసిన మార్పు కొజకు కలిగిన 


చేతియొక్క బలము, దానిభారము _ ఇవి, ఆవశ్యకముగ, నావియెయని అవి 
సూచించవు, _ ఏలయన, ఈ యనుభవము, భౌతిక హస్తము యొక్కగాని, లేక 
భౌతిక శరీరమునందుకాని కలిగినది కాదు; కొన స తయొక్క_ సూక్ష్మ (ప్రదేశము 
లందు కలిగినవి; అక్కడ (శ్రీమాత స్పర్శయు, భారము నాకు గలవానికం"టె శక్తి 
మంతము భారవంతముయై యుండును, ఆతేదీని, శ్రీమాత జై ప్రియందుంచు కొనలేదు; 
కాని, ఒకరాతి, అదేసమయమున, ఆమెను గుతించి శ్రీమాత గాఢముగా తలంచుచు 
ఆధ్యాత్మికోన్మీలనమునకు ఆమెయందుండిన యొకానొక ఆవరోధమును తొలగించు 
టకు శ కిని (ప్రాదుర్భవింప చేయుచుండెను. ఆమెయందు కలిగిన అనుభవమునకిదే 
కారణమె యుండును. ఆమె అనుభవమునకు నేను కారణమై యుంటినేని, నేను 
వెర్వేజు (ప్రజలకు శ కక్రిని (ప్రయోగింప చేయుటకు ఏకా(గత వహించిన కాలములో 
ఆయనుభవము జరిగి యుండవలెను; కాని నాకేదియు స్పష్టముగ జ్ఞాపకము లేదు, 
ఆమెను గుజటించి నేమ తలంచి, ఆమెకు సహాయము చేయుటకు శక్తిని (ప్రయో 
గించినది నిజమే, 


మాళ క్రిచే కావింప బడిన పనిని గుజీంచి మేముసర్వదా భౌతికముగా తెలిసి 
కొని యుండవలసిన ఆవశ్యకత లేదు. ఏలయన, సలుమాజు మేమునిదించు నపుడు 
కాని, లెక మనస్సు బాహ్య విషయములతో వ్యవహరించు నపుడు కాని ఆ కార్యము 
జరిగియుండును. శ్రీమాత నిద్రను గుజించి, ఆది నిద్రయని చెప్పవీలుకాదు; కాని, 
ఆదియొక విధఆంతరిక చేతస్సు, ఈ చేతస్సు నందుండి, ఆమె సర్వత [వజల 
తోను, కొర్య కలాపములతోను సంబంధము వహించి యుండును, ఆమెచేతస్సు, 
పని చేయునప్పడు గల కార్యము, ఆమెకు [గగాహ్యమే _ కాని అసర్వమును ఆమె 
సర్వదా ఆమె జాగ్రత చేతస్సు నందు కాని, స్మరణయందు కాని యుండదు. ఓక 
వ్య క్రియొక్క చింతన శ్రీమాత యొక్క. (పవృత్త జాగరిత మనస్సునందు, ఒక 
ఆహ్వానము వలె వచ్చును,_ ఆవ్యక్తి నుండి ఒక సందేశ రూపమున, సామాన్య, 


36 


లేక ఏక్కాగీ కృత స్టితియందు కౌని, ఆ ఆహ్వానము ఆమెకు వచ్చును; ఆగాధతర 
ఏకా[గీకృతమునందు కాని, లేక నిద్రయందుకాని, లేక సమాధియందు కాని, ఆవ్య క్రి 
సమీపించి, మాట్లాడుట ఆమె తెలిసికొనును; లేక అమెయె ఆవ్య క్తి యొద్దకు 
పోవును. ఇదిగాక దివ్యశ క్రి యెక్కడెక్కడ పనిచేయునో, దివ్యసాన్ని ధ్య 
మక్కడక్కడ యున్నది. 28_9_1986 


దివ్యశ కిని (గహించు చున్నానని తెలియకనే దానిని (గహించుట 


మానుండి నీవు దివ్యశ క్రి కిని అందుకొన లేదనుట అబద్ధము. ఎంతో అధిక 
ముగ నీవుదానిని [గ్రహించితివి, నీకది తెలియకనే అది జరిగినదని దాని కర్ణము: 
కాని, ఇట్లు అనేకుల విషయమున కూడ జరుగు చుండును. (శ్రీమాత పంప “దివ్య 
శక్తి నంతటిని. సాధకు లెవ్వరు కాని పూరిగా (గ్రహించుట కాని, లేక ఉపయోగించుట 
కాని లేదు; కాని ఇది, నీకు మాతమె అసాధారణ మనిగాక, సామాన్యముగ అంద 
అకును జరుగునదియే. £9.56-1886 


సందర్భానుసారముగ దివ్యశ కి [క్రియాశీలమై యుండును. 


దివ్యశక్తి విషయము మణీయొకసారి (వాయుదును. సర్వకాలము నందును 
అది (క్రియాశీలమై యుండక సందరర్భానుసారముగ అది పని చేయునని నేను చెప్పి 
తిని. అతిమానస శక్తి మాత్రమే కేవలముగ పనిచేయునది; ఏలయన, విజయమున 
కవసరమగు సందర్భములనది సృష్టించు కొనును. కాని నేను ఉపయోగించు దివ్య 
శకి ఆతిమానసిక శక్రికాదు; అది, (ప్రస్తుత (ప్రపంచ సరిస్టితులలో పనిచేయ గలి 
గిన దివ్యశ క్తి; అట్లని దానిశ క్రి తక్కు వేమియు కాదు, మూడింటిని తప్ప నావ్యాధు 
లన్నింటిని నేను బాగు పఅచుకున్నాను. వానిని కూడ, నాకు బాధకలిగించునపుడు, 
హద్దులోనుంచినాను. ఈ మూడింటి విషయమున నేనుపూ ర్తి విజయము కాంచలే 
దన్నంతనే, ఇతరమునందు నాకు విజయము లేదనుటకాదు. (శ్రీమాత విషయమున, 
ఇదేశ క్రితో, ఇంతవణకు (శ్రీమాత సర్వమును తక్షణమే బాగుపఅచెను, ఇప్పుడా 
మెకు తన శరీరమును గుజించి యోచించుట కవధిలేదు. దానిపె పై ఏకాగ్రత యొనరించు 
టకును ఆమె కనధిలేదు. (పస్తుతము వ్యాధియున్నదనుట నిజము; జడపదార్డ్‌ విషయ 
మున జరుగుచున్నపోరాటములో నిదియొక భాగము, అయ్యును, శ్రీమాత పైన అధార 
పడి, ఆశ్రమమునందు అనేకులు వ్యాధిని పొగొట్టుకొనుచుందురు. అందటు బాగుచేసి 


37 


కొన లేకున్న, అది దేనిని బుజువు పజచును, లేక బుజువు పటిచకుండును + దీని 
వలన బుజువగునది. ఏమన, దివ్యశ కి, ఆశ్చర్య కరముగ, కెవలముగ, తప్పని 
సరిగ పనిచేయదని మా్యతమే; కాని, ఆది కొన్ని సందర్భములలో, కొన్ని ఆవ కాళ 
నుల యందు పనిచేయు ననుట, నిజము, నేనీ విషయమును ఏల కహ్పుడును చెప్పితిని; 
కనుక ఇందులో (క్రొ త్రయేమియు లేదు; లేక, యోగసత్యమును నిర్మూలించు విష 
యము కూడ ఇందులేదు. 8_2_1985 


(ప ;_ ఆంతరిక చేతన్సు అభివృద్ది పొందునశ్సైల్ల, వ్యాధి శక్తులు (ప్రవేశించు 
నది తెలిసికొనుట సులభమనియు సూక్ష్మ భౌతిక కోశమునందు, వ్యాధి చిహ్నములు 
అనుభవించి, అది వ్య _కపడుటకు మునుపె, దానిని నిర్మూలించ వచ్చును, అనియు 
మీరు చెప్పితిరి, అట్టచో, మీయొక్క లేక సాధకులయొక్క_ వ్యాధులను, మీరు నిజ 
ముగా చూడగలిగి నపుడు, మేము బాగుసజచకొన లేకున్నను, మీరు బాగుపజచు 
కొనలేరనుటకు, ఎట్లు సమాధాన మిత్తురు శి 


జవాది ;. (పతి విషయమును సదా కెవల అశళ్ళర్యకర వ్యాఖ్యానముగ 
మార్చు మూర్ధనున స సనా ఇది: శ్రీమాతయొక్క_యు, నాయొక్కయు అనుభవము 
ననుసరించి, వ్యాధులన్ని యు భౌతికమును (ప్రవేశించుటకు మునుపు సూక్ష్మశరీరము 
సూక్ష్మచేతస్సుల ద్వారా వచ్చును. దీనియెరుక గలవారు భౌతికమునందు (ప్రవేశించ 
కుండ అడ్డు పెట్టగలరు; అట్లు చేయుశ క్రి ని వృద్దిచేసికొ న గలరు, లక్షలాది సార్లు 
మేమిట్లు చేసితిమి, కాని, ప్రతిసారి మెమట్లు చేయదుమని, దాని కర్ణముకాదు. 
మతియు, ఒకరు గమనించ నప్పుడు, లేక వీద్రించునపుడు, లేక ఆధశ్సేతన ద్వారా, 
లేక, ఆప్రమత్తుడై యుండనపుడు, ఆకస్మాత్తు వేగముతో వ్యాధి రావచ్చును, నేను 
సర్వదా అ(వ్రమత్తుడనై యుందునని ఊహించుదము, న్నిదలో కూడ ఎజుక కలిగి 
యుందునని ఊహించుదము, _ అయ్యును, నా శరీరము సహజముగనే అన్ని 
రోగములనుండి విముకృమని యెట్లు ఆర్థమగును. నేను చెప్పిన దానికర్గ మేమన, 
ఆవ్యాధి వచ్చుటకు ప్రయత్నించునపుడు, “ఇదియొక ఆత్మరక్షణా బలమని మాత్రమే, 
ఆత్మ సంరక్షణ శక్తి, కావలసినంత బలమును చేకూర్చు కొనినపుడు, ఆనేక 
యోగుల విషయమున జరిగినట్లుగ, శరీరము వ్యాధి నుండి విము క్ర్షమే యగును, 
ఆయ్యును,. ఈ వ్యవహారిక సత్యము, కేవల సత్యముకాదు. అతిమానసిక రూపాంత 
రము కలిగినపుడే ఈ కేవల సత్యము చేకూరును. ఏలయన, _అతిమానసమునకు 


36 


దిగువ, అనేక శక్తులలో, ఈ దివ్యశ క్తియు యొక్కటి, దాని కార్యమే, ఈ ఆత్మ 
సంరక్షణ శకి ,_ అతిమానసము నందు, ఇది దాని (ప్రకృతిని అనుసరించిన 
ధర్మమేయగును . 2£6_1-1880 


వా;ధిని బాగుసజచుకొనుటలో దివ్యశ కిని (గహించు సామర (ము 
వీ _ ధిఫీ 


1 

నసిక (ప్రాణిక, భౌతిక, చేతస్సులందు, దేనియందు (గహణశ కి అవ 
సర మో దానియందు గల (గహణశ కి ని గుజించియే నెను తెలిపితిని. శ్రీమాత 
కాని, లెక నేను కాని ఒకానొక శక్తిని పంపుదుము, ఉన్మీలత లేనిచో. ఆ శకి 
వెనుక (తోయబడును, లేదా అదియె తిరిగి వచ్చును, (మేము గొప్పళ క్రి ని వినియో 
గించనిచో వెనుకకు రాక పోవచ్చును, కాని అది ఉచితముకాదు); కొంత ఉన్మీలత 
యుండెనేని, ఫలితము ఆంశిక ముగనో, నిదానముగనో యుండును, ఉస్మీలత, లేక 
(గ్రహణ శీలత పూర్తిగ నుండునేని, తక్షణ ఫలితము కలుగవచ్చును, పూర్వము 
నుండి స్వభావమునందొక అంశమే, అది అగునేని, తక్షణమే, వానిని తొలగించ 
వీలుపడదు; కాని (గ్రహణ సామర్హ్యమున్న చోట, వీనిని కూడ త్వరితముగా బాగు 
పఅచ వచ్చు, కొందజు, (వ్రాసినంతనే, వారిలేఖ, లేక (గంధము చేరక మునుపే, 
బాగు పబిచు కొనునంతట ఉన్మీలతను కలిగి యుందురు. 8.61988 


ని 


ఆంతరిక స త్రఎంతవటికు జాగృతిని కలిగి యున్నదను నిషయముపై (గ్రహణ 
సామర్థ్యము ఆధారపడి యున్నది. లేనిచో, భౌతికావలంబన ఆవశ్యకమగును, 
(కొందటికి మేము వారిజాబు చదివిన పిన్యుటనే నెమ్మది కలుగును; మ టీకొందజికి 
జాబు (వాసినంతనే కాని, లేక అదిమాకు చేరకమునుపే కాని, లేక అదిమాప చేరి 
మేము చదవక మునుపే, నెమ్మది కలుగును; మణీకొందజు మానసికముగా తమ 
విషయమును మాకు తెలిపినంత నే బాగుపడుదురు; విభిన్న చేహస్వభావాలు 1) 
మార్చి___ 1955. 

వార నిర్షోషముగ నుండవలసిన అవశ్యకత 


(ప్రశ్న :_ మీకు గాని శ్రీమాతకు గాని వ్యక్తిగతముగా తెలియని మనుజుని 
గుజీంచి తప్పువార్త మీకు ఆందింపబడి, అతని వ్యాధిని గుజీంచి ఆధ్యాత్మిక ముగా 
మీరు పనిచేయ (ప్రారంభించుచో, మీరు పంపే సహాయము గురితప్పునా ? 


39 


జవాబు :_ మేము కావించు పనిని, సహాయమును ఆందుకొనుట కివ్వబడు 
వార్త తప్పుగా నుండునేని, ఆది సందేహమును కలిగించి, స్పష్ట ఫలితమును కలి 
గించుట సాధ్యముకాదు. ప్రారంభముననే తప్పుగా వార్త వచ్చుచో, మరింత 
కష్టము, వార్తలు విశుద్దముగ నుండవలెననుట, ఆత్యావశ్యకము, 10_6.1885 


డాక్ట ర్లద్వారా దివ్యశ కి యొక్క. కార్యము 


శ్రీమాతకు గాని, నాకుగాని ఆలోపథి వైద్యముపైన ప్రత్యేకాభిమానము 
లేదు. మందులను ఆధికముగను, తప్పుదారి లోను డాక్టర్లు వినియోగించి, వ్యాధిని 
నిరోధించుటకు (ప్రకృతికి గల శక్తిని, రోగియందు తగ్గించి, అతనికి మేలుచేయు 
టకు బదులు చెడుపే చేయుదురని, (శ్రీమాత తలంచును. ఇతర చికిత్సా విధానముల 
ద్వారా కంటు, యక్సు అనువాని పో మోపథిద్వారా మేము బాగుగా పనిచేయ గలి 
గితిమి; సచేతన పరికరములుగా నుండని హో మోపథి డాక్షర్లద్వారా, పనిచేయ 
బడిన మాశక్తి ఇతర డాక్షర్ల ద్వారా కంటె, అధికముగా విజయము పొంది 
యుండక పోవచ్చును. 


ఆశ్రమము నందు | సేవలు మాత్రమే యుండవలెనని మేము కోర 
వేదనుట నిజము, ఇది స్టో “క్షేత్రమకాదు, ఆ[శమము, క్రీడలు, శారీర క్ర వ్యాయా 
మములు ముఖ్యముగా పాఠశాల పిల్లలనే ఉదేశింప బడినవి; కాని వారు కూడ్ల 
ఆటలు మాత్రమే ఆడరు. చదువులు కూడ చదువవలెను, యద్భచ్చముగ అటలచే 
వారు ఆరోగ్యము నందును, శిక్షణ నందును, వినయ విధేయత యందును అధిక 
ప్రయోజనమును పొంది యున్నారు. రెండవ విషయమేమన, యువసాధకుణ, 
[క్రీడలయందు చేరవలెనని వారిని బలాత్కరించలేదు. (పోత్సహించ లేదు కూడను; 
ఆటలాడుటకు వారు అనుమతింప బడిరి మాత మే; వారు (క్రీడా 'సేవులుగ మాత్రమే 
ఉండ నుద్దేశింప బడలేదు; వారు చేయవలసిన ఇతరపనులు ముఖ్యమైనవి వారికి 

గలవు, స్వచ్చంద ముగా నిష్టపడి మృత మి క్రీడా సేవిగా నుండుటావశ్య కము; 
ఇది అతని అభిరచినిపట్టియుండును. శ్రీమాత చుటు నుండు వారిలో అనేకులు _ 
ఉదాహరణమునకు అను ౫X నాతడు, క్రీడాక్షే త్రముసకు పోవలెనని కలలో 
కూడ తలంచడు; [క్రీడలలో పాల్గొనడు; శ్రీమాత కూడ అతడు (కీడలలో పాల్గొన 
వలెనని తలంచదు. అశ్రు, నీవుకూడ ఆటలలో పాల్గొనని యెడల, సీపై అతృప్పి 
పడదు, ధ్యానము, అధ్యాత్మికానుభవములు, జీవితము నుండి తప్పించుకొని 
(బ్రహ్మయందు లీనమగు కార్యములలో నిమగ్నులు కావలసిన ఆశ్రమ 
వాసులకు (క్రీడలతో పనయేమి, అని అడుగు దురు. కాని, ఈ సూత్రము, 
సాధారణ ఆ(శ్రమముల కన్యయించును. ఈ ఆశ్రమము అట్టి శాస్త్ర సమ్మత 
మైన ఆ[శమముకాదు. ఇది, యోగమునందు జీవితమును అంతర్భూత మొనర్చు 
కొనును, అధ్యాత్మ కార్య ములకు వ్యతిరి క్షము క్‌ కొసట్రియు, జీవితము యొక్క. ఆది _ 
అంత్య (సయోజనములకు ఉపయోగపడు (పతి విషయమును, జీవితము నందలి 
భాగమేగనుక, వీనిని ఈ ఆశ్రమము నిషేధించదు. (బ్రహ్మ, (ప్రపంచముతో 
సంబంధమును వదలగా, భౌద్దమత ము దేశమంతట వ్యాపక మై ఆ(శ్రమములను 


41 


సన్యాసుల మఠములుగ మార్చుగావించి నపుడు మాత్రమె, శాస్త్ర సమ్మత మైన 
ఆశ్రమములు స్టాపింప బడుట కారంభమయ్యెను. తత్వ్పూర్యపు ఆశమములు 
పూర్తీగా నిట్టివికావు; అక్కడ పెంచబడిన బాలురు యువకులు జీవిత సంబంధ 
కార్యములనేకములందు శిక్షింప బడిరి. ఊర్వశిపురూరువసుల కుమారుడు ఒకా 
నొక బుష్యా(శ్రమమునందు విలువిద్య నేర్చుకొని, అందు మేధావి అయ్యెను; శ కి 
వంతమగు శస్రమల [పయోజనము కొటకు కర్పుడు గొప్ప బుషికి శిష్యుడయ్యెను. 
జీవితమును ఆత్మతో సమన్వయ పబిచుట కుద్దేశింప బడిన మన ఆశ్రమములో, 
(క్రీడలను ఆశ్రమ జీవితమునుండి బహిష్క-రించుటకు కారణము లేదు. 'పేదిల్‌ 
చెన్నిసు, ఫుట్‌బాల్‌ ఆటలుకూడ కఠినముగా బహిష్కరింప బిడనవసరము లేదు, 
ఈ దోషారోపణలను (సక్క.నయుంచి చెప్పుచో ఆడుట, ఆడకుండట, అభిరుచిని 
పట్టి మాత్రమె యుండగలదు; ౫౫ అనునాతడు [క్రీడాసేవి కానందుకు అతనిపైన 
శ్రీమాతకు ఆతృ ప్తి లేనిచో సీపె మాత్రము శ్రీమాతకు ఆతృప్తి కలిగెననుటకు 
కారణము లేదు. అందుచే శ్రీమాత నీపై ఈ కారణముగ అతృప్తి పడుననుట 
అసాధ్యము. అందుచే, నీవేదేని, చేసితివని కాని. చేయలేదని కాని నీనుండి, 
(శ్రీమాత దూరమగు ననుట, ఆధారము లేని ఆయదార్హ వ్యాఖ్యానము; ఏలయన 
ఆమె అతృ ప్రిపడు కౌరణము నీయందేమియు లేదు, ఆమె మనస్సు నందట్టి 
అసంతృ పి యెంతమా(త్రము లేదు. కొంత కాలముగ, ఆమె మనస్సునందు, 
అతృ పికి బదులుగ, నీపైదయ అధిక మైనట్లుగ, ఆమె భావో దేశ్యములను 
వ్య కపటజచెను, సీ నుండి ఆమె ఆశించిన మార్చంతయు” సీ చై త్యాత్మక, ఆధ్యా 
త్మిక, పురోగతి యందు నీవు వృద్ది కాంచవలెనని మాత్రమే, _ నీవీవిషయము 
నందు తప్పి పోలేదు. ఈ విధానము, లేక ఆవిధానము ననుసరించి నీవు మార 
లేనందున, ఆమెకు అసంతృప్తి పి కలిగిన దనుట తస్పు భావము; ఇట్లు జరుగుచో 
నిరంకుశము, నిర్హేతుకము, అగును. ఇంతకన్న వేజేమియు లేదు. 102.44. 


డి 


ఎవ్వరికికాని [క్రీడలయందభిరుచిలేనిచో. వానిలో పాల్గొనవలెనని (శ్రీమాత 
కోజదు, ఆటలయందు చేరుట, చేరక పోవుట, ఐచ్చికముగ నుండవ లెనేకాని, చేరనంత 
మా(త్రాన, వారిపై అసహ్యత ఆమెకెంతమా[త్రములేదు, ఆమె అట్టి భావముతో 
చ ర్తించుట అసంగతము ; ఆమెకు విశ్వాసముతో సేవచేయుటచే, వారి సేవను 
శు ర్తించి, వారిని (పేమతోచూచు వారామె సమీపముననేగలరు. కాని, వారికి క్రీడల 


42 


యందు అభిరుచిలేకనో, అవధిలేకనో, వారు [క్రీడా క్షేత్రమునకెపుడును పోవుట 
లేదుగా _ ఆ కారణముచేత, వారి నుండి ఆమె మజలి, వారిని (త్రోసిపుచ్చునని నీవు 
ఉహించగలవా ? ఆ(శమ వాసులకు |క్రీడలే (ప్రముఖ నిమగ్నతా కార్యములని 
శ్రీమాత ఉద్దేశించజాలదు ; పాఠశాలలోని పిల్లలునుకూడ, వారి శరీరకాభివృద్ది కే 
ఈ క్రీడావ్యాయామములుద్దేశింపబడియున్న ను, వారికవి ముఖ్య మేయైనను, వారుచేయ 
వలసిన ఇతర పనులు, వారి చదువులు, ఇతరవిలాన కార్యములు, వ్యవహారములు 
క్రీడలతో సమానమైన ముఖ్య విషయములు కలవు. వారికికూడ, |క్రీడలకం"టె ముఖ్య 
మైనవి. _ యోగము ఆధ్యాత్మికాభివృద్ది, భక్తి, సేవ మొదలగునని కలవు. 


నేను “ క్రీడలకు కాలము ఖర్చు పెట్టుచుంటినని ” నీవు చెప్పుటకుగల అర్థము 
నాకు బోధపడలేదు. (శ్రీమాత కోరిక పైన బులైటికా ప్మతికకు మొదటి సంచిక కాక 
వ్యాసమున్ను, రాబోవుదానికి మజీయొక వ్యాసమున్ను (వాయుటతప్ప, నేనేమిపనియు 
క్రీడావ్యాయామములకు చేయలేదు. (క్రీడా వ్యవస్టకుగాను చేయవలసిన పనినంతటిని 
(శ్రీమాతచేయుచున్నది ; పైనుండి సామాన్య 'పర్యవేక్షణచేతను, దిన మొకసారి 
ఆమె ప్రత్యక్షసాన్ని ధ్య ముచేతను (క్రీడావ్యవస్త చక్క బడువ అకు ఆకార్యమును శ్రీమాత 
చేయవలసినదే. ఆ(క్రమముయొక్క_ ఆమె ఇతర కార్యములందువ లెనే, ఈ కార్యము 
నందుకూడ , ఆమెకు సహాయ్యక ముగా నాశ కక్రిని (ప్రయోగింతును, ఇంత తప్పు, 
[క్రీడలకు నేనేమియు నాకాలమును వ్యయపెట్టుట లేదు, 49.1949 


లి 


యోగసాధన కత్యవసరమనికాని, లేక (శ్రీమాత దయా,పేమలు సంపాదించుట 
కనిగాని, ఎవ్వరేని |క్రీడలయందు పాల్గొన నవసరములేదు. యోగమునకు యోగమె, 
ఉద్దేశ్యము, దాని నియమములు, ఉపాయములు దానికికలవు; మఅ (క్రీడలు వేజు; 
(క్రీడాక్షేత్రమునందు అభ్యసించు ఏకాగతయు ధ్యానయోగముకొదు; ఈ ఏకా[గత, 
శారీరక కదలికలను నిర్దష్షము చేయుటకేగాని, యోగోద్దెళ్ళ్యముసకు కాదని శ్రీమాత 
నీకు స్వయముగా చెప్పినది. 14-8_1949 


4. 


శ్రీమాతకాని, నేనుకాని, యోగమునుండి మటలి, [క్రీడా విషయములందె 
శద్ధవహింతుమనుట సత్యముకాదు; ఆ(్రమముయొక్క- ప్రధాన స్వభావమును 


43 


మార్చి, దానిని (క్రీడా సంఘముగా చేయుట మాఉద్దేశ్యమెంతమా(త్రముకాదు. అట్లు 
మేము చేసినచో, అంతకన్న అవివేక మేమియు నుండదు ; మజెవ్వరైన నీ కిట్లు 
చెప్పియుండిరేని, ఆతడు మతిచెడి మా భావాన్నీ తలక్రిందులు చేయు పిచ్చి ఉత్పా 
హములోనికి తాత్కాలికముగనై న చొచ్చియుండవలెను. శ్రీమాత నీ కొకసారి 
స్పష్టముగా. క్రీడాక్షే త్రములోని ఏకాగ్రత, యోగమును గుటించిన ధ్యానయే కౌగ్ర 
తలుకావనియు, భౌతిక వ్యాయాములను గుణించి మాత్రమే, ఆ యేకాగత చేయ 
బడుచున్నదని నీకు స్పష్టముగా శెలిపియున్నది. ఈ విషయములను వ్యవ స్టీకరించు 
టలో ఆమె నిమగ్నురాలై యున్నదేని _ ఈ ఒక్క విషయమునందు మాత్రమే 
ఆమె నిమిగ్నురాలై యుండుటలేదు _ సాధ్యమైనంత త్వరలో దానిని వ్యవ స్తీక 
రించి, ఆ తర్వాత దానియంతట నదియె చక్కగా జరుగునట్లు చేయ నుద్దేశించిన ది. 
మిగతి ఆశ్రమ కార్యములన్నింటిని, ఆమె ఇదే విధానము ననుసరించి చేసినది. 
యోగమును ధ్యానమును అ (శ్రద్ధతోచూచి, సాధకులు పరుగిడుట, ఎగురుట, మార్చింగు. 
చేయుటలో నేను నిమగ్నుడనై యున్నాననుబ అయుక్తము. బుల్లెటిజాకు నేవిచ్చిన 
రెండవ సందేశమునకు విచిత్ర విపరీతార్హము చేసినట్లుతోచుచున్నది. రాజకీయములు. 
సాంఘికము, లేక మరే ఇతర విషయమును గుణించి నేను (వాసియుండినట్లుగనె, 
క్రీడలు వాని ప్రయోజనముల గుణించి వ్రాసితిని, రెండవ సందేశములో, [పాసంగిక 
ముగా నిదే(ప్రశ్నను తీసికొనుటకుగల కారణమేమన ఆ(శమములో (్రీడలే ఉండ 
కూడదను దురభి పాయమును (పజలయందు తొలగించుట అవసరమయ్యెను. సత్ర 
యొక్క సమ పరా నములిను పరిపూర్తముచేయుటలో, శరీరము, దాని పరిపూర్ణతయు 
కూడ నొక భాగమే కనుక, క్రీడలుకూడ మానవుని ఇతర క్రియాక లాపములతో 
పొటు ఆ(శమములో అవసరమని చెప్పుటకే వివరించితిని. పృథ్విపై దివ్య 
జీవితము, దివ్యశరీర ధారణ, సమ స్త సత్త ఉన్నత తమ భూమిక కారోహణ, 
ఆత్మయొక్క. పరికరములన్నియు వరమ పరిపూర్ణ త చెందుటకు , యోాగమువలన 
మా(త్రమే నెరవేరునని, స్పష్టముగా తెలిపితిని. మానవ _ భౌతిక విధానములచే _ 
క్రీడల వంటివానిచే _ పరిమిత _ సందిగ్గ = మానవ పరిపూర్ణత మాత్రమే కలుగ 
గలదని నేను స్పష్టముగా శెలిపితిని, ఈ యన్నింటియందును, ఆతి మనస్సులోనికి 
దుముకుటకు గ్రీడయొక సాధనమని సూచించు భావమేమియులేదు ; లేక అతి 
మనస్సు [క్రీడా క్షేతములోనికి మాత్రమే అవతరించునేకాని మరెక్కడను కాదని, 
మజీ అత్తే (క్రీడా క్షే తములోనున్న వారే దానిని అందుకొనగలరను భావముకూడ 
ఎక్కడనులేదు, ఇదియే నిజమైనచో, నాకు చేరు అవకాశముండదు గనుక, నాకిది 


44 


యంతయు ప్రతికూల ఆశాభావమేయగును : వాతావరణమంతయు ఇట్టి దురభి[పా 
యములతో కూడియున్నది గనుక, వీనిలో కొన్నింటిచే నీవును క్తి షపడితివి కనుక, 
ఈ విపరీత భావనలను తొలగగలవను ఆశతో నేనీయంతయు బాయుచున్నాను. 
27_4_1949 


షో 


ల 


నీవు (క్రీడలయందు పాల్గొనుట, లేక వానిపై నిష్టపడుట, వానినే విధముగనో 
ఆంగీకరించుటకు మేము బలాత్స_రించుచుంటిమనుట, ఇట్ట సీ భావమునకు ఆధారము 
లేదని నీవు తప్పక తెలిసికొనియుండవ లెను. నేనెప్పుడును నా జీవితమునందు [క్రీడా 
సేవిగ నుండి యుండలేదు. ఇంగ్లాండులో క్రికెట్‌ ఆటను దర్శించితిని, బరోడా 
(్రికెటి సంఘమనందు ఆటయందు పాల్గొనని సభ్యుడుగా నుంటిని. ఇంతతప్ప క్రీడ 
లతో నా జీవితమున ౦దెట్టి సంబంధములేదు. మద్రాసు మల్ల యోద్దులు, నేను 
చిరోడా లోనున్న పుడు నాకు ఆరోగ్యమే యుండినను నా దుర్చల శరీరమునకు బలము 
నిచ్చుటకుగా దండాలు బస్కీలు నేర్చుకొనియుంటిని, కాని వీనికింతకన్న, 
అధిక విలువను నేనిచ్చియుండలేదు, అనవసర మనితోచినంతనే, వానిని విసర్జింతిని, 
వీనిని అంగీకరించుటకాని, విసర్షించుటకాని, నా దృష్టిలో యోగమునకు “నంబం 
ధించిన విషయముకాదు. వీనిపై నీ అసూయత, ఇతరుల అభిలాష, సాధనకు నిన్ను 
కాని, వారినికొని అధికయు క్తులుగా కాని, లేక ఆయు క్రులుగాకాని చేయవు; అందుచే, 
నీవు వీనియందు పొల్లొనునట్లు నిన్ను బలాత్క_రించుటకు, లేక మెమట్లు దిలాత్క 
శించుచుంటిమని నీవు ఉహించి నిన్ను నీవు పీడించుకొనుటకు, కారణములేదు. 
ఇట్టి విషయములందు ఇతరులకువలెనే, నీకు కూడ పూర్ణ సే స్వేచ్చకలదు. 28_4_1818 


6 


ఆవశ్యక మైనది దై వానుభవ మొక్కటే; ఇందుకు తోడ్చడుటకు సహాయ 
పడునంత వఅకే, ఇతర మంతయు ఆవశ్యకము, లేక, దై వానుభవము కలిగిన 
తర్వాత, దానిని వ్యాపకముకావించి, అభివ్య క్రము పఅచునంత వటికె వాని ఆవశ్య 
కత. నా యోగముయొక్క పూర్ణార్హము, (ప్రయోజనము, ఏమన. దై వకార్యము 
కొజకు జీవితమునంతటిని వ్య వ స్టీకరించుట, లేక దైవమును అభివ్య క్రపజచుట 
మొదట కార్యము, దై వానుభవమును పొందిన వ్యక్తు కులు సమిష్టి సహజ జీవన సిద్దికి 
ఆవశ్యక మగు వ్యష్టి 3 సమషి సాధన రెండవది. ఇట్టి గమ్య మునకు (ప్రపంచము 


45 


పురోగమించుటకును దివ్య(ప్రకాశమునందు జీవించుటకునుగా సహాయపడుట. కాని, 
దైవానుభవము మొదటి ఆవశ్యకత ; దిని చుట్టూ, మిగత దంతయు అధిగమించును; 
ఏలయన, ఇదిలేనిదే, మిగత కంతటికి అర్హములేదు. (శ్రీమాతకాని, లేక నేనుకాని 
దీని సానమున మణీ దేనిని యుంచుటకుగాని మణీతర దేనికిగాని గ్రోద్దయిచ్చి దీనిపై 
అశ్రద్దవహించుటకుకాని మేము కలలోకూడ తలంచ లేదు, అట్లు తలంచజాలముకూడ , 
(శీమాతయొక్క- దినదిన కార్యమునందధిక భాగము, సాధకులేదో విధమున ఈ గమ్య 
మును చేరుటకు సహాయపడుటకే వినియోగింసబడినది ; మిగతకాలములో అధిక 
భాగము ఆ[శమ కార్యమునందు వినియోగింపబడినది ; విలయన ఆశ్రమ సని: 
నిలిచి పోకూడదు, దానియందు అశ్రద్ద వహించకూడదు, _ ఇదియును దై వకార్యమే 
కదా, వ్యాయామశాల, క్రీడాక్షేత్రము. ఈయన్నింటి విషయమున, (ప్రారంభము 
నుండి, (శ్రీమాత వీనికిగల స్థానమును స్పష్టపజచినది : ముఖ్య విషయముల స్తాన 
మున సహకారికాగల విషయములను నుంచునంతటి దుర్బల కార్యమును శ్రీమాత 
ఎప్పుడును చేయలేదు, 44.1950 


7 

ముఖ్య విషయమును వివరించుటకుమునుపు దానితో సంబంధముగల వేలు. 
విషయమును నేను విశద పసజచనలెను ; అవి బుల్లెటికాలోని సందేశములు లేక 
వ్యాసములు ; ఏలయన ఈ సందేశములలోని విషయములు, ముఖ్యముగా దివ్య 
శరీరమును గుణీంచిన నా భావనలు నీ మనస్సునందు కష్టమును, సందిగ్గమును, 
లేక వైమన స్వతను కలిగించినవి. మొదటి వ్యాసమునందు, క్రీడలు ఆశ్రమ 
కార్యక లాపమునండెట్లు ఎందుకు చేర్చబడినది |వాసితిరి; అందులో క్రీడ, సాధన 
కొదనియు, విషయముల [క్రింది చివరకు సంబంధించనవి మా(త్రమే అవియనియు, 
కౌని, అవి వినోద, ఉల్లాస, ఆరోగ్య పరిపోషణలకు మా(్రమే గాక, శరీరము. 
యొక్క ఉన్నతతర నై పుణ్యతకు, కొన్ని శక్తులు గుణముల వృద్ధికి శరీరమునకు 
మాత మేగాక, మానసిక శ కుల ఉద్దీపనము శిక్షణ నై తిక స్థితులను పోషించుట: 
కును, (ప్రయోజన సడునని ఆ వ్యాసమునందు 'తెలిపితిని; కాని ఈయన్నియు, ఇతర 
విధముల పోషింపబడ పీలున్నదనియు, ఈ విధ (ప్రయోజనమునకు పరిమితికల 
దనియు తెలిసితిని. [కింది చివరనుండి అవలంబించే సహజ సాధనల పరిమితులను 
దాటి పోవుటకు మార్గము యోగసాధనయే ఉపాయము. ఈ విషయమున సందిగ్గ 
మున కవకాశములేదు ; కాని శ్రీమాత [క్రీడలకు సంబంధములేని ఇతర విషయము 


46 _ 


లను గుజించి [వ్రాయమని చెప్పుచు, దివ్యశరీర పరిణామానకాళములు అను నట్టి 
విషయములను సూచించెను ; అందుచే, ఆ విషయమును గుణించి వ్రాయుచు, ఆతి 
మనస్సు, సత్య_చేతస్సు అను వానిని గుఖించి, (క్రీడలకెంత మాత్రము సంబంధము 
లేని వానిని గుజించి (వాసితిని, దీని ఉద్దేశ్య మేమన, వ్యాయామశాలలోని సంభవము 
లను గుజించి మాతమేగాక యేదో ఉన్నతతర, అధికతర మనోహర విషయము 
లను గుతించి పాఠకులకును, తదితరులకును సంతుషకరమగా నుండగలట్లు 
('వాయుట. దివ్యశరీరమును గుజించి చెప్పినపుడు దూరకాలములో అధ్యాత్మశ కీతో 
శారీరక _ భవిష్యత్సరిణామముచే, సాధ్యముకాగల విషయములను, నేఊహించిన 
విధముగ తెలిపితిని : కాని, ఇవి స్పష్టముగా, ఈ బాధ్యతలు సమీపకాలములో కాని 
తక్షణ మేకాని సిద్దించునవికావు. ఈ కార్యమును పారంభమునుండి మొదలిడవలయు 
ననియు, (ప్రక్క-దారిలో ప్రయత్నించవలసినవి గాదనియు, స్పషముగనే తెలిపితిని. 
ఇప్పటిలోగల పరిమితులను నేను బహుశా నొక్కి చెప్పియుండవలసినదేమో; కాని 
దానిని గుజించి నేనిప్పుడు స్పష్టపజుచవలెను. ఏలయన, నా (ప్రయత్నముల 
యొక్క మొదటి ఉద్దేశ్యము, వ్వధ్విపై ఆధ్యాత్మిక, జీవితమును స్థాపించుట ; 
అందుకుగా, మొదటి ఆవశ్యకత సర్వదా దైవమును అనుభవించుటేయగును, 
అపుడు మాత్రమే, జీవితము ఆధ్యాత్మీకరింపబడగలదు. అపుడు మాత్రమే 
నేను చెప్పునట్టి దివ్య జీవనము సాధ్యమొనరింపస బడగలదు. దివ్య శరీరము 
అని. చెప్పబడగలదానిని సృష్టించుట రూపాంతర కార్యమునందొక భాగముగా 
దూరకాలములో జరుగగలవని, ఈ ఊహోగానములలో దర్శింపబడిన దివ్య 
శరీరము, దూరకాల పరిణామ ఫలితముగ మాటతమే సంభవించగలదు ; దీనిని 
గులీంచి ఎవ్వరు భయపడవలసినది కాని 'పెడదారిన పోవుటకాని అఆనవసరము. 
ఎప్పుడో కేవల దూరకాలములో సత్యముకాగల నొక (భ్రమగనె దీనిని భావించ 
వచ్చును. 


ఇక నీ లేఖలోని ముఖ్యవిషయమును గుజించి నేనిక చర్చింతును. శాశ్వత 
ముగా క్రీడలపై ననే (శ్రీమాత ఏకా[గ్రతకావించినదనియు, సాధనకు ఆధ్యాత్మిక 
(పయత్నమునకు సంబంధించిన వానినుండి మజలిన దనియు చెప్పుట యొక మిథ్య ; 
ఆందులో సత్యములేదు. ఆమె స్వీయ శారీరక వ్యాయామమునకుగాను [క్రీడా క్షేత్ర 
మున వినియోగించు రెండు మూడు గంటలు సాయంతమునందు తప్ప, మిగత 
దినమంతయు, ఉషఃకాలము మొదట రా(తి చాలభాగమువటకు, ఇతరుల సాధనకు 


47 


సంబంధించిన, (పణామము, ఆశీర్వాదములు, ధ్యానము మెట్లపై న ఇతర స్థలముల 
లోను సాధకులను కలియుట, ఒక్కొక్కసారి రెండుగంటల కాలము “తెరపిలే 
కుండను. వారు చెప్పునది వినుచు, సాధనను గుటించిన (ప్రశ్నలు, వారి పనులను 
గుతించిన ఫలితములు, వారిస్వంత విషయములు, వారి ఫిర్యాదులు, తగాదాలు, 
కొట్లాటలు, తీర్మానించి చేయవలసిన ఇతర విషయములు, _ ఈ అంత్యము లేని 
ఈ పట్టిలోగల కార్యములనన్నింటిని ఆమె చేయుచున్నది ; ఇవిగాక సాధకుల జాబు 
లకు, ఆ[శమ డిపార్దుమెంటులు ఆశ్రమ కార్యములను గుతించిన వారి రిపోర్టులు, 
బయటివారితో సంబంధముగల పనులు, వారి కష్టములు, వారి తగాదాలు, ముఖ్యముగా 
తీర్మానించవలసిన ఇతర పనులు, వీని నన్నింటిని ఆమె చూచుకొనును. ఈ కార్యము 
అన్నియు (క్రీడలకు సంబంధించినవికొవు ; సాయం[తము కొంత కాలము తస్ప, 
మిగతకాలములో [క్రీడలను గుజించి, ఆమె ఆలోచించుటయెనలేదు. అందుచే, సాధ 
కులను, వారి సాధనను నిర్లక్యపఅచినదనుటకు, [క్రీడా విషయములందే ఆమె 
నిమగ్నురాలై నదనుటకు, నన్నుకూడ ఆదే విధానములోనికే దింపిన దనుటకు, కార 
ణములేదు. ఈ సంవత్సరము డిశంబరు 1, 2, తేదీలకు ముందుమాతము, ఆమె 
సాంస్కృతిక (వణాళికయగు “భవిష్యద్దిశకు” అను నాటకము, నాట్యములు, 
“సావిత్రి"నుండి “ప్రార్థనలు ధ్యానము”నుండి పళనములు,_ఒకటవ తేదీయందు జరి 
గిన వీనికిని, ,క్రిడాంశములు, ఘటనలుగల రెండవతేదీ (ప్రణాళికకు, ఈ రెండు 
రోజులు వానికి అధిక కాలము వినియోగపటచినది. వీనిని గుణించి కూడ, భవిష్య 
త్కాలములో ఆమె ఈ విధానమునే నిత్యజీవితముగా మార్చి, ఆశమజీవితమునందు, 
ఆధ్యాత్మిక జీవితాంశములేకుండ పోవుననికాని, (క్రీడా దేవతకు దేవత్వాపాదనము 
కావింతురని కాని విర్తయించుటకు కారణములేదు. ఈ భావమును వెల్లడించిన 
వారున్ను, ఇకమీదట, అందరు క్రీడలలో పాల్గొనక తప్పదని చెప్పినవారును, సత్య 
దూర (భ్రమలనే సేవించిది. ఇపుడు, ఈ కార్య (పణాళియందుగల సంక్షోభ యం 
తయు ముగిసిపోయి, డిశంబరు రెండవతేదీ తర్వాతనుండి విషయములన్నియు 
యథాస్థితికి వచ్చినవి ; | క్రీడాక్షేతముసందలి కార్యకలాపములు సాధారణ దినముల 
కిన్న తక్కు వైనవి. భవిష్యత్తునుగుజించి, నీవు “ఒకసారి జరిగినది, ఎల్లకాలము 
జరుగదు,” అను సామెతను జ్ఞాపకముంచు కొనుము, 


కాని, క్రీడాపరత (పతి సాధకునిపై బలాత్కారముగ విధింపబడుననియు, 
అదిలేనిది, (శ్రీమాత కృపకాని, సానుభూతికొని యుండదనియు నగు నిష్కారణ 


48 


భావము, ఇంకను - వాతావరణమునందున్నది, అందుచే ఘంటాసథముగ నేను 
మజల మటల చెప్పునదేమన, _ ఇదివటకే ఈ భావము ఉదయించి నపుడే చెప్పి 
యున్నాను _ మిల చెప్పుచున్నాను, అతి మనస్సు, క్రీడాక్షేత్రమున అవతరించ 
నున్నదనియు, ఆక్కడ నున్నవారికి తప్ప మరితర్యత నున్న వారికవ్వరెవ్వరికిని, 
ఈయబడదు, అందుచే నేనుకూడ దానిని అందుకొనజాలను, అనుటను గుతీంచి, 
అప్పుడు చెప్పినట్లువ లె, మజిల ఇప్పుడుకూడ చెప్పునదేమన, శ్రీమాత కట్టిభావ 
మెపుడును ఉండియుండలేదు, అందులకు కారణముకూడలేదు. నీకుగాని, మరెవ్యరికి 
గాని, [క్రీడల యం దభిరుచిలేనిచో, వాని యందు మీరు పాల్గొనుట కామె కిష్టములేదు. 
(క్రీడాకే(త్రములో అడుగుకూడ పెట్టనివారు, ఆమెయొక్క- కృపను పొందువారు. 
శ్రేష్ట. అమూల్యా సేవకులు, ఆమెకు కేవల సన్నిహితముగ నుండు వారు అనేకులు 
కలరు. అందుచే |కీడలయం దిష్టము లేనివారెవ్వరుకాని, [క్రీడలలో పాల్లొనక పోవు 
టచే, ఆమె దయా సానుభూతులను కోల్పోవుటలేదు, ఈ విషయములు వ్య క్రి గత 
భావములేకాని, మటేమియుకాదు, శ్రీమాత దృష్టియందు (కీడ ఇప్పటిలో (ప్రాముఖ్య 
ముగనున్నదని, సాధనకది అత్యవసరమను భావము ఎవ్వరైన చెప్పకున్నను, 
చెప్పినను, ఈ భావన ఆత్యంత_ఆయు క్రము. 612. 18049 


మానవ పఠన సంన్మయొక్క ప్రచురణములు 


1. శ్రీ దివ్యమాత : శ్రీ మాతియొక్క 90 వ జన్మదిన సంచిక 
* శ్రీ మాతారవిందుల గురించి (శ్రీ అరవిందుల ప్రవచనములు 
. అ ఆరవిందులను గురించి శ్రీ మాత [ప్రవచనములు 
. ఆగ్ని కుండము ___శ్రీమాత 


2 

8 

4 

5. (శ్రీ మాతృ వాక్కులు 4_వ మాల 

6, భారతదేశమును గురించి శ్రీ మాత (ప్రవచనములు 
/7 


. 52090163 of Solitude (Poems in English) by 
Dr. V. Madhusudan Reddy, 


8. Sri Aurobindos’ Philosophy of Evolution by 
Dr. Madhusudan Reddy 


9. The Flame of Truth : Edited by Prof. V. క. Gokak 
and Dr V. Mandhusudan Reddy 


10. History As The Future by Sisir Kumar Mitra 


మానవ పఠన సంస్థయొక్క. తై మాసిక పష్మతికలు 


1. New Race (in English) 
2, సువర్ణ యుగము, 


ఈ (గంథములను కావలసినవారు ఈ (కింది అ(డెసుకు (వ్రాయగలరు, 


(ప్రచురణ శాథా మేనేజరు 
మానవ పఠన నంన్ల 
ఉస్మానియా విశ్వవిద్యాలయ క్యాం'పెస్‌ 


ప్పై(దాబాదు..? 


